ఆర్ధిక, సామాజిక పక్షపత్రిక 
పబ్లికేషన్స్‌ ప్రచురణ 


| సంపాదకీయం: 


మన ఎన్నికలు - ఢిల్లీ బలగాలు - వాషింగ్‌టన్‌ నిధులు 
2004 ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు అన్ని రకాలుగానూ చారిత్రాత్మకంగా మారబోతున్నాయి. 


నోరు నొక్కడం గురించి అనేక సూచనలను ప్రకటించబోతున్నాయి. ప్రతీ ఎన్నికలలోనూ డబ్బు, హింస, 
చలామణి కావడం, ఒక్కోచోట ఫలితాలను అవే నిర్ణయించడం జరుగుతూ ఉండేది. కాని ఈసారి 


| స్థానిక అధికార యంత్రాంగంతో అధికార పక్షానికి అనుకూలమైన రిగ్గింగ్‌ సజావుగా సాగించుకోవడానికి 
ప్రజలను ప్రతిపక్ష పార్టీల ఎన్నికల ఏజెంట్లను భయోత్మాత వాతావరణంలో ముంచాలి. కేంద్ర బలగాల 
| అవసరం ఈ భయోత్తాతాన్ని రేకెత్తించడానికే. భారతీయ జనతా పార్టీ ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో శాసనసభ 
ఎన్నికలలో ప్రత్యేకించి కొన్ని జిల్లాల మీద కొన్ని నియోజకవర్గాల మీద కేంద్రీకరించి భద్రతా దళాలను 
దించి ప్రతిపక్ష పార్టీలకు బక్క ఓటు కూడా పడకుండా, రిగ్గింగ్‌ చేసి చరిత్ర సృష్టించింది. ఆ చరిత్రను 
రాష్ట్రంలో పునరావ్యతం చేసేందుకే భాజపా-తెలుగుదేశం పార్టీలు ఉమ్మడిగా చేసిన వ్యూహం ఫలితంగానే 


రూపాయలతో ఒక ఓటు కొంటాం' అని తెదే. బహిరంగంగానే అంటున్నట్లు భోగట్టా. ఎనిమిది సంవత్సరాల 
కాలంలో బహుళజాతి సంస్థల నుంచి, దేశ విదేశాల పెట్టుబడిదారుల నుంచి పోగు చేసిన ముడుపులు 
అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ఖర్చు చేసిన నిధుల్లో కొల్లగొట్టిన డబ్బులు కూడా సరిపోవన్షట్లు ఇప్పడు 
నేరుగా ప్రపంచ బ్యాంక్‌ తెదే. పార్టీకి ఎన్నికల నిధులు అందచేస్తుంది. వ్యవస్థాగత సర్దుబాటు రుణమని 
గ్రాంట్లని ఏ పేరైనా పెట్టవచ్చుగాని రానున్న 1200 కోట్ల రూపాయలు సరిగ్గా ఎన్షికలముందు విడుదల 
కావడం, అది కూడా ఆపద్ధర్మ ప్రభుత్వానికి అప్పగించడం ఖచ్చితంగా ప్రపంచ బ్యాంకు దుష్టపన్నాగానికి 
నిదర్శనాలే. ప 

ఎన్నికలు స్వేచ్చగా స్వచ్చంగా జరగాలనేది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మౌలికమైన అంశం. 
బ్బుగాని బలప్రయోగం కాని ఎన్నికల క్రమాన్ని శాపించకూడదనేది మౌలిక సూత్రాలలో ఒకటి. 
'జాస్వామ్యం గురించి ప్రతిరోజు ఇజ్టెక్కి అరిచే రాష్ట్ర పాలకుల నుంచి ప్రపంచ బ్యాంకు నేతల దాకా 
ప్రతి ఒక్కరు ఆ మౌలిక సూత్రాలకు వెన్నుపోటు పాడుస్తున్నప్పుడు ఇక ఈ పరిస్థితిని చక్కదిద్దవలసిన 


J 2004 ఎన్నికలు ప్రజల ముందు పెడుతున్నాయి. 


బాధ్యత ప్రజలదే. డబ్బును పక్కకు తోసి రాజని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టవలసిన చరిత్రాత్మకమైన బాధ్యతను.” 


రెండు రెళ్ళు నాలుగు 


స సంబంధిత సంబంధిత 
సంవత్సరం | ప్రభుత్వ | ఆర్‌బిఐ | ఎన్‌ఆర్‌ఐ | మొత్తం మొత్తం [వాటా | ఆచరణలో | వాటా (1లో (9లో 
ఆమోదం |ఆమోదాలు | పథకాలు శాతం 
1991 190 - 160 | 350 ఇవా 1 2 Ba 4 ర్‌ 
అకోబర్‌_ 
1995 #80 50 150 తా ఆంధ్రప్రదేశ్‌ | 123818 | 8.3| 54736 | 8.4 | 442 
3995 950... 210 క00 | 2/6. భారతదేశం 1486557 100.0 652025 100.0 | 43.9 
1994 1500 | 360 1110 | 2970 అక్షోబర్‌-03 
1995 3870 | 530 | 1970 | 6370 ఆంధ్రప్రదేశ్‌ | 124886 | 8.5| 51634 | 7.5 | 413 
1996 5760 620 2060 8440 భారతదేశం 1475556 100.0 (688605 100.0 | 46.7 
1997 |10130 | 870 1040 | 12040 | 
1998 8240 | 610 360 | 9210 లా 
1999 6190 | 760 350 | 7300 శ్ర 
2000 6340 | 1700 350 | 8390 భారతదేశం ఆంధ్రప్రదేశ్‌ [ఆంధ్రప్రదేశ్‌ 
Yr వాటా (శాతం) 
2001 9640 | 3240 230 | 13110 వళ్ళకల్‌ గం) శక 17 జ్‌ 
L2002మే)| 4330 | 2530 10 | 6870 ఫైనాన్నియల్‌ (నెం.) 1758 114 | 648 
ఆధారం : ii మొత్తం (నెం.) 2051 131 | 639 
మొత్తం రు.(కోట్లలో) | 7928.25 | 465.57 ర్‌.87 


ఆధారం : ఆంధ్రప్రదేశ్‌ ఎకానమీ, మంత్లీ రెవ్యూ, సి.ఎం.ఐ.ఇ. నవంబర్‌ 2003 


ఆమోదాల సంఖ్య (కోట్లలో) | 
వ.సంఖ్య పరిశ్రమ పేరు మొత్తం | టెక్నికల్‌ | ఫైనాన్షియల్‌ | ఆమోదించిన ఎఫ్‌డిఐ [ఆమోదించిన మొత్తంలో 
మొత్తం శాతం 
(గ మెటలర్జికల్‌ 694 351 343 15403.7 5.59 
2 ఇంధనాలు 893 268 625 77406.7 27.60 
3. విద్యుత్‌ పరికరాలు 4689 1159 3530 27399.6 9.77 
4. టెలికమ్యూనికేషన్స్‌ 828 127 701 56224.6 20.25 
ర్‌. రవాణా పరిశ్రమ 1471 587 884 20600.1 7.35 
6 యంత్రాలు 2685 1366 1316 5257.3 1.87 
(1 సామగ్రి (ఆఫీసు, వ్యాపారం, 
గృహావసరాలు) 93 32 60 1160.3 0.41 
8. ఉపకరణలు ళ్‌ 
(పరిశ్రమలు, సైంటిఫిక్‌ గణితం) | 243 126 117 234.3 0.08 
9. రసాయనాలు & ఎరువులు 1795 858 937 13079.7 4.67 
10. _|వైద్యం & సర్జికల్‌ అప్లయన్సెస్‌ 111 32 79 373.2 0.13 
11. |డ్రగ్స్‌ & ఫార్మాస్యూటికల్స్‌ 497 240 257 2916.8 1.04 
12. వస్త్రాలు డైడ్‌ & ప్రింటెడ్‌తో) 732 151 579 3408.0 1.22 
13. |ఆహారం 866 156 710 9373.8 3.34 
14. కన్సల్టెన్సీ సేవలు 765 107 658 2609.1 0.93 
15. సేవా విభాగం 999 56 943 17932.5 6.39 
16. _|హోటల్‌ & టూరిజం 544 167 377 4889.7 1.74 
17. |వర్తకం 586 20 566 2390.3 0.85 
18. _|ఇతరాలు 3435 1236 2205 19782.4 6.97 
మొత్తం 21926 7039 | 14887 250442. 1 100.00 
లక్షణం (మరికొన్ని పట్టిలకు 24వ పేజీలో చూడండి) ఫిబ్రవరి 16-29, 2004 


కేం రైతాంగానికి వరాల మూటలిప్పింది. మొన్న ఓట్‌- 
ఆన్‌-అకౌంటు బడ్జెట్‌ ఉపన్యాసం రైతాంగం వీనులకు విందుగా, 
పసందుగా వుంది. వడ్డీ తగ్గించారు. బాంకు నుంచి అప్పు తీసుకొంటే 
కొలేటరాల్‌ ఇవ్వనక్కర్లేదు. సహకార బ్యాంకుల వ్యవహారాలు 
చక్కదిద్దడానికి 15 వేల కోట్లు కేటాయింపు చేశారు. బ్యాంకులిచ్చే 
రుణ సౌకర్యం గురించి కమిటీ వేశారు. అయితే ఇవన్నీ కాగితంమీదే 
వున్నాయి. ఎన్నికల్లో గెలిస్తే, గిలిస్తే, వీటిలో ఎన్ని ఎలా అమలు 
పరుస్తారో, లేక కాగితం మీరే వుండిపోతాయో వేచి చూడాలి. 
దానికన్నా ముఖ్యంగా గమనించాల్సిందేమంటే ఇవి కేవలం 
బ్యాంకుల్లో రుణాలు తీసుకొనే వారికే వర్తిస్తాయి. కాని బ్యాంకుల 
ద్వారా రైతాంగం అందుకొంటున్న రుణ సౌకర్యం కేవలం 20 శాతం 
మందికే; మిగతా రుణ సౌకర్యం వడ్డీ వ్యాపారస్తుల నుంచే వస్తుంది. 
అంటే ప్రతి అయిదు మందిలో ఒక్కరైతుకే జస్వంత్‌ వరాల మూట 
అందుతుంది. ఏ రుణ సౌకర్యంలో అయినా, సింహభాగం సంపన్న 
రైతే కాజేస్తాడు. చిన్న సహకారు రైతులకు ఎంగిలి చెయ్యి 
విదిలించినంత మేరకే. మరది ఎవరి ప్రభుత్వమనుకున్నారు ? రెండు 
సంవత్సరాల క్రితం ఆరు కోట్ల టన్నుల బియ్యం నిల్వలు 
'పేరుకొనిపోవటం వార్తల్లోకి ఎక్కింది. ఇపుడు రెండు కోట్ల టన్నులకు 
తగ్గిపోయి ఉండాల్సిన కనీస నిల్వలకు బొటాబొటీగా సరిపోయేటంత 
మాత్రమే వున్నాయి. ప్రధానంగా తిండిగింజలను ఎగుమతి చేసి 
ఈ నిల్వలను వదిలించుకున్నారు. (పనికి ఆహార పథకానికి కొన్ని 
నిల్వలు తరలించారనుకోండి) ఎగుమతి చేసిన ఆహార ధాన్యాల 
విలువ నాలుగు బిలియన్‌ డాలర్లు. అంకె అందంగా కనిపిస్తుంది 
కదూ? ఆగండి. ఈ ఆహార ధాన్యాలను ఎగుమతి చేసింది ఫుడ్‌ 
కార్పొరేషన్‌. ఆ కార్పొరేషన్‌ కనీస ధర కిలోకు రు.6.30లకు 
సేకరించింది. దానికి చిల్లర ఖర్చులు రు.1.60లు, పంపిణీ వ్యవస్థ 
ఖర్చు రు. 1.49లు అంటే సుమారుగా కిలో పది రూపాయలవుతుంది. 
కాని ఎగుమతులకు వచ్చిన ధర అందులో సగం. అంటే అయిదు 
రూపాయలు మాత్రమే. ఈ ధరకు చవక ధరల దుకాణాల ద్వారా 
అమ్మి వుంటే అన్నార్తుల ఆకలి తీరేది. పేదలు సంతోషించి 
వుండేవారు. ఓటు బ్యాంకు బలపడి వుండేది. మేము అది చేశాం. 
ఇది చేశాం అని 500 కోట్లు ఖర్చు చేని పేజీలకు పేజీలు 
అడ్వర్టయిజ్‌మెంట్లు ఇవ్వాల్సిన అవసరం వుండేది కాదు. వ్యవసాయ 
పరిశోధనకు మస్తుగానే కేటాయింపులు గత బడ్జెట్‌లోనే చేశారు. 
ఏం లాభం? మన పక్కనే వున్న చైనా సంవత్సరానికి సగటున ఏభై 


వీక్షణం 


కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తుంటే మనం ఇరవై 
కోట్ల టన్నులు మాత్రం పండించి ఏదో గొప్పగా సాధించేసినట్లు 
కాలరెగరేసుకొని తిరుగుతున్నారు పాలకులు. మన వ్యవసాయం 
ఇలాంటి పాలకుల విధానాల నుంచి విముక్తి కావాలి. 
కందా మోహన్‌ చాలా సీనియర్‌ అధికారి. సౌమ్యుడు. రాష్ట్రంలో, , 

దేశంలో అనేక పదవులు నిర్వహించారు. అనుభవం పండించుకొన్న 
బ్యూరోక్రాట్‌. రాజకీయ నాయకులు చట్టాల్ని తమకనుకూలంగా 
మలుచుకోవాలని నిత్యం ప్రయత్నిస్తుంటారు. అందులోనూ, ఎన్నికల 
ముందు వాళ్ళకీ పైత్యం మరీ ప్రకోపిస్తుంటుంది. చట్టాల్ని అమలు 
పరచాల్సిన అధికార యంత్రాంగం పాలకుల మితిమీరే ఉత్సాహానికి 
పగ్గాలు వేయాలి. 1956-57లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినపుడు, ఐ.ఎ.ఎస్‌. 
అధికారుల సమావేశంలో మాట్లాడుతూ అప్పటి ముఖ్య కార్యదర్శి 
ఒ. పుల్లారెడ్డి (ఐ.సి.ఎస్‌.) మంత్రులు తమకు వచ్చిన అర్జీలను 
సానుకూలంగా పరిష్కరించమని ఒత్తిడి తెస్తారని, కాని శాఖాధికారులు 
నియమ నిబంధనల (ప్రకారం ఏమి చేయవచ్చునో, చేయకూడదో 
చట్టపరమైన తన అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా ఆ అర్జీపై రికార్డు 
చేయాలని, అయినా మంత్రి తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే, అది 
కూడా రికార్డు చేయాలని, అపుడే అధికారుల చేతులు క్లీన్‌గా 
వుంటాయని హితవు చెప్పారు. ఇపుడు నక్సల్‌ బాధితుల కుటుంబాలకు 
వారం రోజుల్లోగా ఉద్యోగాలివ్వాలని, పోస్టులు లేకపోతే వాటిని సృష్టించి 
(సూపర్‌ న్యూయరీ) ఇవ్వాలని కలెక్టర్లకు తాఖీదు పంపినపుడు ముఖ్య 
కార్యదర్శి మోహన్‌ కందా పుల్లారెడ్డి హితవు ప్రకారం ప్రవర్తించారేమో 
తెలియదు. అందులోనూ సందు తిరిగితే, ఎన్నికలు వస్తున్న సమయంలో 
ఇలా చేయటం నియమ నిబంధనలను పాటించే ఆ పని చేశానా అని 
ఆయనే ప్రశ్నించుకోవాలి. అలాగే ముఖ్యమంత్రి ప్రజలకు తుపాకులు 
పంచి పెడతానని, నక్సలైట్లను అదుపులో పెట్టాలని ప్రకటన చేసినపుడు, 
ఇది చట్టసమ్మతమా అనే విషయాన్ని ముందు ముఖ్య కార్యదర్శిగాని, 
డి.జి.పి.తో గాని చర్చించారా, చర్చింకుండానే ఈ ప్రకటన చేసి వుంటే 
ఇలా చేయటం చట్ట విరుద్ధమని ముఖ్య కార్యదర్శి ముఖతాగాని, కాగితం 
మీద గాని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్ళారో లేదో తెలియదు. 
పారదర్శకత వుండాల్సిన విషయంలోనే పారదర్శకత లేనప్పుడు, 
ఇలాంటి విషయాల్లో మనకు తెలిసేలా చేస్తారని మనం అనుకోవటం 
దురాశే అవుతుంది. 


- విహారి 


—ఆ— Mఫీబ్రవరి 16-29, 2004 


నన్నికలు - బీజెండాలు 


క్ష రాష్ట్ర ఎన్నికలు - ప్రజల ఎజెండా - 1 I 


'రౌక్యంలో ఎన్నికల జ్వరం పెరిగిపోతున్న కొద్దీ లెక్కలేనన్ని 
ఎజెండాలు, వాగ్భానాల వరాలు ఖండనలు ఎత్తులు పొత్తులు 
జరిగిపోతున్నాయి. ఆశ్చర్యకరంగా ఈ గందరగోళం అంతటిలోనూ 

+ కనిపించకుండా ఉన్నవి ప్రజాసమస్యలు మాత్రమే. ముందస్తు ఎన్నికలకు 
పోతామని ప్రకటించిన నవంబరులోనే తెదేపా” నక్సలైట్‌ విధానం తన 
ఎజెండా అని ప్రకటించి ఈ ఎన్నికలలో ఎజెండాల పర్వానికి తెరతీసింది. 
ఆ తర్వాత నక్సలైట్‌ ఎజెండాతోపాటు వేర్పాటువాదం అభివృద్ధి అనే 
అంశాలు కూడా ఉన్నాయని ఒకసారి, లేవని ఒకసారి ఆకుకు అందని, 
పోకకు పొందని మాదిరి మాటలు చెబుతూ వస్తోంది. భాజపాతో 
పీఠముడి, ప్రపంచబ్యాంకు నిర్ధేశిత ఆర్థిక సంస్కరణలు, నక్సలైట్‌ 
అణచివేత, ప్రత్యేక తెలంగాణా వ్యతిరేకత అనే నాలుగు అంశాలు 
తెలుగుదేశం పార్టీ ప్రధాన రాజకీయ కార్యక్రమాలుగా కనబడుతున్నాయి. 
ఈ నాలుగు అంశాలపట్ల ప్రజలలో 
(బ్రోమలు పెంపొందించడానికి 
అప్పుడప్పుడు అభివృద్ధి నినాదాన్ని కూడా 
తెలుగుదేశం పార్టీ వల్లెవేస్తుంది. ఆ 
అభివృద్ధికి కూడా ఆ పార్టీ ఇస్తున్న 
నిర్వచనం చూస్తే ప్రజాసమస్యలను తీర్చే 
లక్ష్యంకాక కళ్ళ ముందర మిరుమిట్లు 
గొలిపే ఎత్తుగడలు తప్ప మరేమీ 
కనబడడంలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే 
అధికారవక్షం ఎజెండా మరేమైనా 
కావచ్చుగాని ప్రజల ఎజెండా మాత్రం. 
కాదు. 

భాజపాతో పీఠముడి వేసుకోవడానికే, అందులోను గుజరాత్‌ 
మారణహోమం తర్వాత ఆ పార్టీతోటి నడవడం అంటే మొత్తంగా మైనార్టీ 
మతస్తుల పట్ల ద్వేషభావాల్ని రెచ్చగొట్టడమే. అంటే భాజపాతో స్నేహం 
ద్వారా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జనాభాలోని 5వ వంతు ప్రజలను 
తనంతట తానే దూరం చేసుకుంటుంది. ఆ ప్రజలకు వ్యతిరేకమైన 
ఎజెండాను ప్రకటిస్తుంది. అట్లాగే సంఘ్‌పరివార్‌లో భాగమైన భాజపా 
అది అనుసరించే అగ్రవర్ణ అనుకూలమనువాద సిద్దాంతాల వల్ల ఈ 
దేశంలోని అత్యధిక సంఖ్యాకులైన దళితులకు, బహుజనులకు వ్యతిరేకమైన 
పార్టీ. ఆ పార్టీ అంటకాగడమంటే దళిత బహుజనుల ఎజెండాకు భిన్నమైన 


బలప్రయోగంతో, అణచివేతతో శాంతిభద్రతల సమస్యగా . 
పరిగణించి నక్సలైట్ల ఉద్యమాన్ని అణచివేయడం అసాధ్యమని 
35 సంవత్సరాలుగా రాష్ట్రంలో రుజువౌతూ వస్తుంది. నక్సలైట్‌ 
ఉద్యమం పుట్టి పెరగడానికి కారణమైన మౌలిక రాజకీయ, 
సాంఘిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించకుండా ఎన్ని 
వేలమంది నక్సలైట్లను చంపివేసినా మళ్లీ మళ్లీ నక్సలైట్లు 

' పుట్టుకొస్తారు. శ్రామిక ఉద్యమాన్ని రక్తపుటేరులలో ముంచిన 
కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం నుంచి బాబు ప్రభుత్వం దాకా 
మూడున్నర దశాబ్దాల్లో 10మంది ముఖ 
పాలనాకాలంలో ఎప్పటికప్పుడు రుజువైన వి 


- వి, కొమరయ్య 


ఎజెండాను తలకెత్తుకోవడమే. 
ఇక ప్రపంచబ్యాంకు నిర్దేశించిన ఆర్థిక సంస్కరణల కార్యక్రమాన్ని 
అమలు చేయడానికి కంకణం కట్టుకోవడం దగ్గర తెలుగుదేశం ప్రభుత్వం 
తన ప్రజావ్యతిరేకతను ఇప్పటికే బాహాటంగా చాటుకుంది. ప్రపంచబ్యాంకు 
1997లో ఎజెండా ఫర్‌ ఎకనమిక్‌ రిఫార్ఫ్‌ ప్రకటించినప్పటినుండి ఈ 
రాష్ట్ర ప్రజానీకాన్ని ఎన్నెన్ని రకాలుగా దోపిడీ పీడనలనకు గురిచేయవచ్చునో 
ఈ రాష్ట్ర సంపదను ఇక్కడి ప్రజలకు కాకుండా బహుళజాతి సంస్థలకు, 
సంపన్నులకు ఎలా దోచిపెట్టవచ్చునో సలహాలిస్తుంది. ఆ సలహాలను 
రాష్ట్ర ప్రభుత్వం ఒక అక్షరం పొల్లుపోకుండా అమలుచేస్తుంది. రైతాంగం, 
కార్మికులు, స్రీలు, వృత్తిపనులవారు, విద్యార్థులు, యువజనులు, చేనేత 
కార్మికులు, మత్స్యకారులు, .... ఇలా ఏ ఒక్క ప్రజాసమూహాన్ని 
తీసుకున్నా ఈ ఎనిమిది సంవత్సరాల్లో 
ఆయా సమూహాలు అనుభవించిన 
, కడగండ్లు చెప్పలేనన్ని వాటిలో కొన్ని 
' నేరుగా ప్రపంచీకరణ ప్రత్యక్ష ఫలితంగా 
నబడవచ్చు, కొన్ని కనబడకపోవచ్చు. 
కానీ విశ్లేషించి చూస్తే ఈ ఎనిమిది 
'నంవత్సరాల తె.దే. పాలనలో 
ప్రపంచబ్యాంకు దర్శకత్వంలో ఇక్కట్లకు 
గురికాని ప్రజాసమూహం ఏదీలేదు. 
నుక ప్రపంచబ్యాంకు సంస్కరణలను 
'నసాగిస్తామని ఎజెండా ప్రకటించడం 
ంటే ప్రజాసమస్యలు తీర్చబోమని 
ప్రకటించడమే. ప్రజలకు సమస్యలు 
పెంచుతామని ఎజెండాను ప్రకటించడమే. 
మొదట ఏకైక ఎజెండాగా ఆ తర్వాత ఎజెండాలోని రెండు మూడు 
అంశాలలో ఒకటిగా తెదేపార్టీ ముందుకు తీసుకువచ్చిన మరొక నినాదం 
“నక్సలైట్‌ సమస్య. బలప్రయోగంతో, అణచివేతతో శాంతిభద్రతల 
సమస్యగా పరిగణించి నక్సలైట్ల ఉద్యమాన్ని అణచివేయడం అసాధ్యమని 
35 సంవత్సరాలుగా రాష్ట్రంలో రుజువౌతూ వస్తుంది. నక్సలైట్‌ ఉద్యమం 
పుట్టి పెరగడానికి కారణమైన మౌలిక రాజకీయ, సాంఘిక, ఆర్థిక 
సమస్యలను పరిష్మరించకుండా ఎన్ని వేలమంది నక్సలైట్లను చంపివేసినా 
మళ్లీ మళ్లీ నక్సలైట్లు పుట్టుకొస్తారు. శ్రామిక ఉద్యమాన్ని రక్తపుటేరులలో 
ఫిబ్రవరి 16-29, 2004 


వీక్షణం 


ముంచిన కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం నుంచి బాబు ప్రభుత్వం దాకా 
మూడున్నర దశాబ్దాల్లో 10మంది ముఖ్యమంత్రుల పాలనాకాలంలో 
ఎప్పటికప్పుడు రుజువైన విషయాలే. 1998 నుంచి చంద్రబాబునాయుడు 
ప్రభుత్వం నక్సలైట్ల అణచివేతను ఎన్నో రెట్లు పెంచివేసింది. ఎన్నో కొత్త 
నిర్భంధ రూపాలను ప్రవేశపెట్టింది. అయినా నక్సలైటు ఉద్యమం 
అణగారిపోలేదు. ఇటువంటి దశలో 
నక్సలైటు ఉద్యమం మీద మరింత 
అణచివేతను ప్రయోగించడానికి పూర్తి 
అధికారం కట్టబెట్టమని ప్రజల దగ్గరకి 
వెళతానని అనడం, నియంతృత్వ. 
అధికారాలు సమకూర్చుకోవడానికే తప్ప. 
నిజంగా సమస్యను పరిష్కరించుకోవడానికి 
కాదు. ఇంతకూ ఇది ప్రజల సమస్య ఎట్లా 
అయ్యింది? en 

ప్రజల ఎజెండాలో నక్సలైట్ల అణచివేత ఎప్పుడు లేదు, ఉండదు. 
ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల అణగారిన ప్రజావర్గాల నుంచి కూడా 
ఏవైనా ఒకటి రెండు సమూహాలు నక్సలైట్ల నుంచి సమస్యలు ఎదుర్మొన్న 
సందర్భాలు ఉండవచ్చు గాని, అక్కడ కూడా ఆ ప్రజాసమూహాలు 
కూడా నక్సలైట్లది హింసాకాండ అనిగాని, వారిని చంపివేయాలనిగాని 
కోరుకోవు. నిజానికి ప్రభుత్వానికి వీరికి చర్చలు జరిగిన సందర్భాల్లో 
నక్సలైట్లు ఉండడం వల్లనే తాము తలెత్తుకొని తిరగగలుగుతున్నామని 
పీడిత ప్రజావర్గాలు ప్రకటించాయి. అందువల్ల తెలుగుదేశం పార్టీ 
ప్రకటిస్తున్న ఈ సమస్య కూడా ప్రజల ఎజెండా కాదు. 

తెలంగాణా వ్యతిరేకత, (ప్రత్యేక తెలంగాణా ఆకాంక్షలను 
వేర్చాటువాదంగా ప్రకటించి ఖండించడం ఈ ఎన్నికల్లో తెలుగుదేశం 
పార్టీ ముందుకు తెస్తున్న అంశం. సమైఖ్య ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ 
ప్రాంతం అన్ని రకాలుగా నిరాదరణతో దోపిడీకి, అన్యాయానికి గురైందనేది 
నిస్సాక్షికంగా ఆలోచించే వారెవరైనా గుర్తించే విషయం. ఆ అన్యాయాన్ని 
సరిదిద్దడానికి 1968 నుంచి తెలంగాణా ప్రజానీకం ఉద్యమిస్తుంది. ఈ 
అన్యాయాన్ని సరిచేయాలనే అకాంక్షలు ఒకప్పుడు బహిరంగ, (ప్రత్యక్ష 
ఉద్యమరూపం ధరించి ఉండవచ్చు. మరొకప్పుడు అంతర్గతంగా 
మౌనఆక్రోశంగా సాగవచ్చు. కానీ ముక్కోటి తెలంగాణా ప్రజల ఆకాంక్ష 
అది. ఆ అన్యాయాన్ని సవరిస్తామని ఏ అనుమానాలు లేకుండా సమాన 
అభివృద్ధి అవకాశాలతో సమైఖ్య ఆంధ్రలో కొనసాగవచ్చునని తెలంగాణా 
ప్రజానీకానికి నమ్మకం ఇచ్చే బదులు పాలకవర్గాలు తెలంగాణాకు 
అన్యాయం జరగలేదని మాయమాటలు చెబుతూ తెలంగాణకు మరింత 
అన్యాయం చేసే పరిస్థితి తెచ్చిపెడుతున్నాయి. ఈ పంథాలో మిగిలిన 
అందరు ముఖ్యమంత్రులకన్న ముఖ్యమంత్రి బాబు రెండాకులు ఎక్కువ 


వీక్షణం 


చదివాడు. కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రజల్లో తెలంగాణ పట్ల విద్వేషాలను 
రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. నిజానికి తెలంగాణ ప్రజల 
ఆగ్రహావేశాలు కోస్తాంధ్ర పాలకులపైననేగాని ప్రజలపైన కాదు. రెండు 
ప్రాంతాల ప్రజల మధ్య పోటీపెట్టి విద్వేషం సృష్టించడం ఒక ప్రాంత 
ప్రజానీకం పట్ల కనీసం సానుభూతి కూడ లేకుండా వారిని మరిన్ని 
ఇబ్బందుల పాలుచేయడం (ప్రజల 


ఈ నాలుగు అంశాలను ముందుకు 
తెస్తూ తమ దివాలాకోరుతనాన్ని 


తెచ్చుకుంటున్నది. రైతుల ఆత్మహత్యల 
నుంచి, ప్రభుత్వరంగ సంన్ధలు 
మూతబడి లక్షలాదిమంది కార్మికులు వీధులపాలు కావడం నుంచి 
ఎన్నెన్ని రకాలుగా మానవజీవనం విధ్వంనం జరుగుతున్నా, 
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి గురించి మాట్లాడ్డం క్రూరం. రోడ్లు, సంపన్నుల 
బలవంతులు, నగరాల్లో సంపన్నులు నివసించే ప్రాంతాల్లో కొన్ని 
సౌకర్యాలు చూసి వాటిని అభివృద్ధిగా నిర్వచించి దాన్ని ప్రజల అభివృద్ధి 
అనుకొమ్మనడం తె.దే. పార్టీ కుతంత్రాలలో ఒకటి. 

కనుక రాష్ట్రంలో అధికారపార్టీ ప్రకటిస్తున్న ఎన్నికల. ఎజెండా ఏ 
ఒక్క అంశంలోనూ ప్రజల ఎజెండా కాదు. (ప్రజల్ని మోసగించి 
తప్పుదారిపట్టించే ఎజెండా. ల 

అయితే ప్రతిపక్ష పార్టీల పరిస్థితి కూడా ఇంతకన్న భిన్నంగా 
సంతృప్తికరంగా ఏమీలేదు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ ఎజెండాలో 
ఒకటి రెండు అంశాలు, ఇతర ప్రతిపక్షాల ఎజెండాలో మరొకటి రెండు 
అంశాలు ప్రజానుకూలమైనవి కావచ్చు గాని, మొత్తంగా ప్రజల ఎజెండాతో 
ప్రజల మౌలిక అవసరాలు తీర్చే సమగ్ర కార్యక్రమంతో ఈ ఎన్నికలలో 
ప్రజల ముందుకు వస్తున్న రాజకీయపక్షం ఒకటి కూడా లేదు. 

మరి ప్రజల ఎజెండా అయివుండి ప్రజల ఎజెండా అన్నప్పుడు రాష్ట్రం 
మొత్తానికి వర్తించే ఉమ్మడి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. ఆయా 
నియోజకవర్గాల స్థానిక సమస్యలు కొన్ని ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల 
సమగ్ర అభివృద్ధికి ఎజెండా తయారుచేయించి కిందినుంచి ఆయా 
గ్రామాల అవసరాల వనరుల. ప్రాతిపదికపై ప్రణాళికలు తయారేయడం 
దగ్గర ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రజావర్గాల ఆకాంక్షలు 
అవసరాలు పరిమితుల ఆధారంగా విస్తృత కృషి జరిపితే గాని ప్రజల 

(మిగతా 9వ పేజీలో) 


ఫిబ్రవరి 16-29, 2004 


పర్యావరణం - ౩ 
విషపూరిత వ్యర్థాల చెత్తబుట్ట - వాడరేవు..? 


(ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు దగ్గర షిప్‌ బ్రేకింగ్‌ 
యూనిట్‌ ఏర్పాటు చేయడానికి మెస్సర్స్‌ ఆంధ్రా సీ పోర్ట్స్‌ లిమిటెడ్‌ 
(ఎ.యస్‌. పి. ఎల్‌) వారికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన 
నేపథ్యంలో, దాదాపు పది సంవత్సరాల నుండి ఇటువంటి షిప్‌ 
బ్రేకింగ్‌ కార్యక్రమంలోనే ఉన్న గుజరాత్‌లోని “అలంగ్‌” షిప్‌ బ్రేకింగ్‌ 
ఇండస్ట్రీ స్థితిగతుల్ని ఒక్కసారి పరిశీలిద్దాం. 

గుజరాత్‌ రాష్ట్రం భావనగర్‌ జిల్లాలోని అలంగ్‌కు ఒక్కసారి వెళ్లి 
చూస్తే.. పాతబడి పనికిరాకుండా పోయిన ఓడలు, వాటిని పగులగొట్టి 
తీసిన స్టీలును కరిగించే కొలిమిలు మనకు కనిపిస్తాయి. వాటి నుండి 
వస్తున్న పొగమేఘాలు ఒకప్రక్క సూర్యుడ్ని సైతం కమ్మేసేంతగా ఉంటే... 
మరోప్రక్కన షిప్‌ బ్రేకింగ్‌లో విడుదలయ్యే టన్నులకొద్దీ అతి 
భయంకరమైన విషపదార్థాలు సముద్రంలో కలిసిపోతూ అలంగ్‌ 
పర్యావరణాన్ని ఆందోళనకరంగా మార్చేస్తున్నాయి. 

ప్‌ బ్రేకింగ్‌ తర్వాత మిగిలిపోయే విషపూరిత వ్యర్థాల జాబితా 
ఎంతో పెద్దది. ఇందులో ముఖ్యమైనది- ఇన్సులేటింగ్‌లోనూ, హీట్‌ 
ప్రూఫింగ్‌లోనూ, పటిష్టతలోనూ ఎంతో బెస్ట్‌గా భావించబడే 
ఆస్బెస్టాస్‌! 'ఇది ఎంత “యాజ్‌ బెస్ట్‌ యాజ్‌” అయినప్పటికి దీని 
వాడకం వల్ల కంట్లోమంటలు, శ్వాసపరమైన ఇబ్బందులు రావడం 
మాత్రమే కాకుండా, కాలేయ కేన్సర్‌, పెరిటోనియమ్‌ కేన్సర్‌లకు 
కూడా ఇది కారణం అవుతుంది. ఈనాడు ఆలంగ్‌లో టన్నులకొద్దీ 
ఆస్బెస్టాస్‌ సముద్రంలో కలుస్తోంది. ఇదే కాకుండా నౌకానిర్మాణంలో 
అనేక రకాలైన ప్లాస్టిక్‌, రబ్బరు, జిగురు పదార్థాలు, కేబుల్‌ 
ఇన్సులేటర్లు, జాయింట్‌ ఫిల్టర్లు, యాంటీకొరోస్సివ్‌ పెయింట్స్‌, 
యాంటీ ఫాలింగ్‌ పెయింట్స్‌ కలిసి ఉన్న లెడ్‌ఆక్సైడ్‌, జింక్‌ క్రోమేట్‌, 
స్ర్రాన్నియంక్రోమేట్‌, లెడ్‌కార్బోనేట్‌, కాడ్మియం, నికెల్‌, ఆర్సెనిక్‌, 
టైబ్యటైల్‌ టిన్‌లెడ్‌, జింక్‌, మెర్క్యురీ మొదలైన ఎన్నో రకాలైన 
అత్యంత విషపూరిత పదార్థాలు వినియోగించబడతాయి. అవి 
సముద్రంలో కలవడం ద్వారా తీవ్రమైన పర్యావరణ సమస్యలకు 
కారణమవుతున్నాయి. వీటివల్ల సముద్రంలోని మత్స్య సంపదకు 
కూడా తీవ్రమైన విఘాతం కలుగుతుంది. అంతేకాకుండా 
షిప్‌ బ్రేకింగ్‌లో స్టీల్‌ను కత్తిరించడానికి ఉపయోగించే గ్యాస్‌ కట్టింగ్‌, 
స్టీల్‌ని కరిగించే చర్యల వలన విడుదలయ్యే పదార్థాలతో తీవ్రమైన 


వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ఇటువంటి కాలుష్యం పరిసర 
ప్రాంతాల జీవరాశి మనుగడకే పెనుముప్పు కలుగజేస్తుంది. 

ఇన్ని ప్రమాదాలున్నాయి కాబట్టే అభివృద్ధి చెందిన దేశాలు ఈ 
షిప్‌ బ్రేకింగ్‌ కార్యకలాపాలను నెమ్మదిగా తమ దేశాల నుండి తప్పించి 
భారత్‌, పాకిస్తాన్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలవైపుకు 
మళ్ళించాయి. దీనిలో ఉండే అంతులేని లాభాలను గమనించిన ఈ 
బడుగు దేశాలు డబ్బుకోసం తమ పర్యావరణాలకు తామే తీవ్రంగా 
హానిచేసుకుంటున్నాయి. ఈక్రమంలో మన దేశం 70 శాతం 
వాటాతో అందరికంటే ముందుండటం విషాదకరమైన పరిణామం. 
1996-97లో ఈ అలంగ్‌ 348 ఓడలను బ్రేక్‌ చేసి 6000 కోట్ల 
రూపాయల టర్నోవర్‌తో రికార్డు సృష్టించింది. ఈ రికార్డు చూసి 
ఆనందించాలో లేక టన్నులకొద్దీ సముద్రంలో పేరుకుపోయిన 
అత్యంత విషపూరిత వ్యర్థాల వలన కలిగే దుష్ఫలితాలను చూసి 
ఆందోళన చెందాలో తెలియని దుస్థితిలో నేడు అలంగ్‌ ఉంది. 

నేడు అలంగ్‌లో కనిపిస్తున్న ఈ వర్తమాన వికృతచిత్రం, రేపు 
మన వాడశేవు బోవివ్యత్తులో కూడా భయానకంగా 
దర్శనమివ్వబోతోంది. పైగా, పైన పేర్కొన్న అలంగ్‌లాంటి సమస్యలు 
మాత్రమే కాకుండా, వాడరేవుకే ప్రత్యేకమైన కొన్ని ఇతర సమస్యలు, 
ప్రతికూల పరిస్థితులు ఇక్కడ ఉ(ండబోతు)న్నాయి. సంవత్సరానికి 
240 ఓడల్ని (బ్రద్దలుకొట్టి రోజుకు కనీసం మూడువేల టన్నుల 
న్టీలును వేరుచేయడానికి ఇక్కడి షివ్‌ (బ్రేకింగ్‌ యూనిట్‌ 
ఉద్దేశించబడింది. ఈ నేపథ్యంలో వ్యర్థపదార్థాలు (ప్రతిరోజూ 
టన్నులకొద్దీ సముద్రంలో కలవటంవల్ల వాడరేవు పరిసర ప్రాంతాల 
వర్యావరణానికి ఏమేరకు ముప్పు ఏర్పడుతుందో మనం 
ఊహించవచ్చు. అంతేకాకుండా ఈ ప్రాంతం తుఫానులకు 
ఆలవాలమైంది. కాబట్టి ఈ విషపూరిత వ్యర్థాల వ్యాపనం కూడా 
విస్తారమైన పరిధిలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో...వాడరేవు పరిసర 
ప్రాంత ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న ఈ షిప్‌ బ్రేకింగ్‌ 
యూనిట్‌ను వ్యతిరేకిద్దాం. 

మన వాడరేవును మరో అలంగ్‌గా మార్చే ప్రభుత్వ చర్యలను 
ప్రతి ఒక్కరూ ఖండించాలి. 
(సమృతి” సౌజన్యంతో) 
ఫిబ్రవరి 16-29, 2004 


వీక్షణం 


—-ఇ- 


సాముద్రికం తరువాత అనేక మంది ప్రజలు నమ్మేది 
సంఖ్యాశాస్త్రం. అంటే అంకెలను. అంకెలలో అదృష్టం చూపుతూ 
అనేక జూదాలు ఉన్నాయి. కాటన్‌ మార్మెట్‌ జూదం కొన్నాళ్లు 
వందలాది ఆత్మహత్యలకు కారణమైంది. ఈ మధ్యకాలంలో సింగిల్‌ 
నెంబర్‌ లాటరీలంటూ వార్తలొచ్చాయి. ఇలా అంకెల్లో అదృష్టం 
వెతుక్కొమ్మని చెప్పడం కొత్తకాదు. కాని దానిని రాజకీయాల్లో 
ప్రవేశపెట్టడమే బిజెపి కనుగొన్న సరికొత్త పద్ధతి. కాకుంటే దానికి 
కొంత పట్టాభిరామ్‌ మెస్మరిజం కారం కూడ దట్టించారు. అదే బిజెపి 
అధ్యక్షుని మూడు వందల సీట్ల జపం. 


“జొరం వచ్చినట్లు వుంది” అంటారు కొందరు. జ్వరం వుండదు. 
కాని వున్న “ఫీలింగ్‌” మనిషిని లొంగదీసుకుంటుంది. నిజం కాకున్నా 
ఊహించుకునే “ఈ ఫీల్‌” ధోరణితోనే బిజెపి అధ్యక్షుడు తన పార్టీ 
క్రింది స్థాయివరకు మూడువందల అంకెను మింగించారు. పదేపదే 
ఒక విషయం చెపితే, అది అబద్ధమని తెలిసి చెప్పినవాడే నిజమని 
నమ్మే స్థితి వస్తుంది. కాని ఈ “ఫీల్‌గుడ్‌”లకు, మిధ్యను నిజమని 
నమ్మేస్థితులకు గూడ ఒక పునాది వుండాలి. అదీలేని ఓటికుండ 
బిజెపి మూడువందల సీట్ల జపం. నిజాన్ని, నిజంగా చూద్దాం. 

మన పార్లమెంట్‌లో వుందే మొత్తం సీట్ల 545. ఈనాడు 
కేంద్రంలో అధికారానికి నాయకత్వం వహిస్తున్న బిజెపికి వుండే 
స్థానాలు 182. మొత్తం సీట్లలో మూడవవంతు. ఈనాడు కేంద్ర 
ప్రభుత్వానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా (లోపలి నుండి, వెలుపలి నుండి) 
మద్దతిస్తున్న పార్టీల సంఖ్యాబలం 280. అంటే “మిత్రపక్షాలు” 
అనబడే వాటి కాళ్లమీద బిజెపి పెత్తనం చేస్తోంది. ఈ మిత్రపక్షాలు 
బిజెపికి నికరంగా కష్ట, సుఖాలన్నిటా వెంటవుండే వారు కాదు. 
ఇదీ చరిత్ర. 

ఒకనాడు మిత్రపక్షంగా వుండి గుడ్‌ బై కొట్టి కుప్పకూల్చింది 
జయలలిత. తిరిగి మిత్రురాలైంది. మమతా బెనర్జీ అని మరో బెబ్బులి 
ఉంది. ఎప్పుడు అలుగుతుందో, మరెప్పుడు లొంగిపోతుందో 
తెలియని ఫికిల్‌మైండ్‌. మరొక మిత్రురాలు ఏ నిమిషంలో కలుస్తారో, 
మరే క్షణంలో వేరుకుంపటి పెట్టుకుంటారో తెలియని బీహార్‌ జనతా 
పరివారం. లేటెస్ట్‌ గుడ్‌బై చెప్పిన మిత్రుడు చౌతాలా. కాశ్మీరీ మిత్రులు 
అంతకుముందే “సలాం” కొట్టారు. ఇంతకీ మూడువందల జపం 
మీద, కార్యకర్తలలో నమ్మకం కలిగించిన నాయకత్వానికైనా 


నమ్మకముందా? వుంటే దొరుకుతుందనుకునే ప్రతి గడ్డిపోచనూ 
వీక్షణం 


పట్టుకునే తాపత్రయం ఎందుకు? 

ఒకనాడు పంగనామం పెట్టిన, పట్టించుకున్న మాయావతికోసం, 
“విదేశీ” నినాదానికి కట్టుబడి వుంటాదనే నమ్మిన శరద్‌ పవార్‌ కోసం 
వల. ఆ పెద్ద చేప దొరక్కపోగా, అందులో పీలిక సంగ్మాకు గాలం. 
“మేం ఎదిగాం” అని ఎగిరే తెలుగు రాష్ట్రపు బిజెపి నాయకులు ఎగురుళ్లు 
చూచి, చండ్రబాబు ఎక్కడ అలుగుతాడోనని పనిగట్టుకొని పుట్టపర్తి 
ఎగిరివిచ్చ, రహస్యమంతనాలు - బేరం ప్రధానే చేయవలసి రావడం. 
యు.పిలో ములాయంకు ఒకవైపు, మాయావతికి మరొకవైపు 
గాలాలువేసి, దేనిమీదా నమ్మకం లేక చివరకు కల్యాణ్‌సింగ్‌ లాంటి 
గడ్డిపోచనైనా వదులుకోని తాపత్రయం. ఒద్దుమొగర్రో అంటున్నా 
హిమాచల్‌ వికాస్‌ పార్టీ కోసం అంగలార్చడం ఎందుకు? అందువల్లనే 
భారతదేశంలో ఎన్నికల ముఖచిత్రం ఒక్కసారి నిశితంగా పరిశీలించడం 
అవసరం. 


మొదటి పట్టిక చూడండి. 1984 నుండి 1999 ఎన్నికల 
వరకు రెండు ప్రధాన పార్టీలకు వచ్చిన స్థానాలు, ఓట్లు గమనించండి. 
1996 నుండి బిజెపి ఎదుగుదల తరిగిపోయింది. కాంగ్రెస్‌ ఓటమిని 
సామ్ము చేనుకోవడంలో బిజెవి విభలమైంది. దాని శక్తి 
ఉడిగిపోయింది. 1996లో 140 స్థానాల నుండి, కాంగ్రెస్‌ మరొక 
స్థానం పెంచుకున్న 1998లోనే బిజెపి కూడ 21 స్థానాలు 
పెంచుకుంది. 1998లో 141 నుండి 1999లో కాంగ్రెస్‌ 114కు 
దిగజారింది. అయితే బిజెపి ఒక్కస్థానం కూడ దిగజారకున్నా 
సుమారు 2 శాతం ఓట్లు మాత్రం కోల్పోయింది. ఆ మేరకు కాంగ్రెస్‌ 
లబ్దిపొందింది. కార్గిల్‌ విజయవీరులుగా సానుభూతి ప్రచారం 
సాగించినా, సాధించిన విజయాలు హిందూత్వం లాభించినట్లు, 
దేశభక్తి సానుభూతి లాభించలేదు. కాని “హిందూత్వం” అంటే ఓట్ల 
సంగతేమోకాని, వున్న మిత్రులు కూడ పోయేట్టున్నారు. ఫెర్నాందెజ్‌ 
బెదిరింపు, చంద్రబాబు బుజ్జగింపు ఈ విషయంలోనే అందరికీ 
తెలుసు. ఈ రోజు వెనుక నుయ్యి, ముందు గొయ్యిగా మారిన 
స్థితినుండి తన కార్యకర్తలను, వారి ద్వారా ఇప్పటికే వున్న ఓటర్‌ 
బలాన్ని కాపాడుకునేందుకు అంకెల గారడి, పట్టాభిరామ్‌ గారడీలు, 
“వెలుగుల” అబద్ధ ప్రచారాలు. మరొకవైపు మందిరం నిర్మిస్తామని 
ప్రధాని హామీ, దానికి మహాజన్‌ హంసపాదులు. ఇంతగా కుడితిలో 
పడ్డ ఎలుకలా గతంలో ఏ రాజకీయ పార్టీ అవస్త పడలేదు. అత్యంత 
బలహీనమైన స్థితిలో ఉండి, చాలా బలమైన పార్టీగా మేకపోతు 


ఫిబ్రవరి 16-29, 2004 


కాషాయ రాజ 
గాంభీర్యం బిజెపిది. 


అధికారం పేరుతో ప్రజల 
తోంది. దేశగౌరవాన్ని 
సామాజిక జీవితాన్ని 

ట్‌ పెరుగుదలను, సంపదగా 
రిగి చెల్లించాల్సిన విదేశీ మారకపు 
జయ మింప చేస్తూ ప్రచారం చేస్తున్నది. 


= 
ఇక్కడే భారత రాజకీయాలను -మనం పరిశీలించాలి. 
స్వాతంత్ర్యం సాధించిన కీర్తితో అధికారం పొందింది భారత 
జాతీయ కాంగ్రెస్‌. ఆనాటి దాని అధికారానికి నూటికి 13మంది 
ఓటర్లుగా వున్న ఎన్నికలు పునాది. మొదటి వయోజన ఓటింగ్‌లో 
హైదరాబాద్‌, మద్రాస్‌ రాష్ట్రాలలో దాని అధికారానికి ఎసరు 
వచ్చింది. కాశ్మీర్‌లో షేక్‌ అబ్బుల్లా గెలిచారు. కుట్రలు, 
కుతంత్రాలతో చేజారిపోనున్న అధికారాన్ని నిలబెట్టుకుంది. 
1957లో కేరళలో ఓడిపోయింది. సకల సిబ్బంది మతఛాందస 
శక్తులతో జతకట్టడానికి నాందీగీతం పాడింది. అవధులు లేని 
అధికారంతో విర్రవీగే కాంగ్రెస్‌ 1967 ఎన్నికలలో అత్యధిక ఓటర్లు 
వుండే ఎనిమిది రాష్ట్రాలలో అదికారం కోల్పోయింది. 
పార్లమెంటులో దాని ఆధిక్యత తరిగిపోయింది. ఆ దెబ్బతో భారత 
జాతీయ కాంగ్రెన్‌ పతనం ప్రారంభమై, మరొక రెండు 
సంవత్సరాలలో రాజకీయ జీవితం నుండి అదృశ్యమైంది. 
అప్పటినుండి భారత జాతీయ కాంగ్రెస్‌ స్థానే ఇందిరా కాంగ్రెస్‌లు, 
బ్రహ్మానందరెడ్డి, నిజలింగప్పల వంటి కాంగ్రెస్‌లు పుట్టాయి. 
తక్కినవి గిట్టగా, ఇందిరా కాంగ్రెస్‌ ఎగుడుదిగుళ్ళలో ఆనాడు 
శల్యావశిష్టమైంది. 

భారత జాతీయ కాంగ్రెస్‌ అదృశ్యానికి దారితీసింది “కాంగ్రెస్‌ 
వ్యతిరేక” నినాదం. ఆనాడు ఆ నినాదం అందుకున్న బెంగాల్‌, 


కేరళ, తమిళనాడు, బీహార్‌, పంజాబ్‌, ఒరిస్సా, హర్యానా, యుపిలు 
ఈనాటికీ తరతమ తేడాలతో కాంగీ వ్యతిరేక రాష్ట్రాలుగానే 
వున్నాయి. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌, త్రిపుర, అస్సాం రాష్ట్రాలు 
దీనితో చేరాయి. ఈ రాష్ట్రాలు వేటిలోనూ బిజెపికి తమ స్వంత 
కాళ్లపై నిలబడే స్థానం లేదు. కాబట్టి బిజెపియే కాంగ్రెస్‌కు 
ప్రత్యామ్నాయ పార్టీగా చెప్పుకునే ఆ పార్టీ ప్రచారంలో వీసమెత్తు 
నిజంలేదు. 


కాంగ్రెస్‌తో నేరుగా ఆ పార్టీ పోటీపడగల ఢిల్లీ, గుజరాత్‌, 
మధ్యట్రదేశ్‌, రాజస్థాన్లలో పైన పేర్కొన్న. కాంగీ వ్యతిరేక 
రాష్ట్రాలవంటి నిలకడైన కాంగీ వ్యతిరేక ప్రజాభిప్రాయాన్ని కూడ 
నిలబెట్టలేకపోతున్నది. ఫలితాలు ఎప్పుడూ కప్పల తక్కెడగానే 
వున్నాయి. అందువల్ల దేశళవ్యావితంగా కాం(ైన్‌ కు 
ప్రత్యామ్నాయంగా బిజెపి చేసే ప్రచారం బూటకం. శల్యావశిష్టమై 
కొనసాగే కాంగ్రెస్‌ బిజెపి కన్నా ఎక్కువ రాష్ట్రాలలో స్వంత కాళ్లపై 
పోటీ చేయగలదు. కాంగ్రేసేతర నినాదంతో ప్రారంభమై పెరిగిన 
ప్రజాభిప్రాయం బిజెపికి" అనుకూలం కాదు. దాని నిజమైన 
“హిందూత్వం” “కామన్‌ సివిల్‌ కోడ్‌” పేర అంకితమైన ముస్లిం 
వ్యతిరేకతను గాని భారత ప్రజలు ఈనాటికీ ఆమోదించలేదు. 
ఇది లౌకికశక్తులు గ్రహించవలసిన ముఖ్యమైన అంశం. బిజెపి, 
కాంగ్రెస్‌లు రెండూ ఈ పక్షాలను దెబ్బతీసి రెండు పార్టీల వ్యవస్థను 
దేశంలో ఏర్పరచాలని కలగన్నవే. ఈ కల నిజం కాదని బిజెపి 
త్వరగా గ్రహించి “చాణక్యం” చేసి పరపతి పెంచుకుంది. 
ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల హత్యలతో వచ్చిన సానుభూతిని 
శాశ్వతబలంగా ఊహించుకుని కాంగ్రెస్‌ ఇందులో వెనుకబడింది. 
ఈసారి ఎన్నికలలో ఆలోటు పూడ్చుకునే ప్రయత్నం చేస్తోంది. 
మతతత్వం పీడను వదుల్చ్బుకునేందుకు కాంగీ చేస్తున్న ఈ 
ప్రయత్నాలు జయప్రదం కావాలని కోరక తప్పని స్థితిలో వున్నాం. 
అలాగే కోరుదాం. ఇప్పుడు వీచేగాలికి బిజెపి దూదిపింజే. కాని 
ఈ స్థితి అలాగే సాగరాదు. కాంగ్రెస్‌ విధానాలను నిరసించి, కాంగీ 
వ్యతిరేకతకు పునాది వేసిన 1967 చరిత్ర, ఆర్థిక విధానాలలో 
తేడాలేని కాంగీ-బిజెపి రెంటి వ్యతిరేకతగా తిరిగి ఆవిర్భవించాలి. 
ఆర్థిక విధానాలతో విసిగిపోతున్న పోరాడుతున్న నిరసనలు 
తెల్పుతున్న ప్రజానీకం అందుకు పూనుకోవాలి. యుపి, బీహార్‌, 
తమిళనాడులలో చీలివున్న ఆనాటి కాంగీ వ్యతిరేకతను ఐక్యం 
చేయడం ఎలాగో ఆలోచించాలి. అప్పుడు ఇద్దరూ కలసినా, ఈనాటి 
బలాలతో చూచినా, 200 స్థానాలకు మిగిలిపోతారు. 


ఫిబ్రవరి 16-29, 2004 


వీక్షణం 


ఆ 


ఒకటవ పట్టిక 9. ఢిల్లీ [ 
ల 
10. గోవా 2 
వివిధ ఎన్నికలలో ప్రధాన పార్టీలు సాధించిన ఫలితాలు: గల ous వ 
13. హర్యానా ©® ర్‌ 
సం॥ |_సాధించిన సీట్లు సాధించిన ఓట్లు (శాతం) | ఇద్దరూ సాధించినవి 14 హిమాచల్‌ప్రదేశ్‌ థి +] 
బిజెపి కాంగ్రెస్‌ | బిజెపి కాంగ్రెస్‌ సీట్లు _ఓట్లశాతం 15. జమ్ము-కాశ్మీర్‌ © 5 
1984 | 2 ఉర, 74 481 1417 555 16. జార్థండ్‌ 
1989 | 86 197 | 115 395 |283 510 ea sD 
18. కేరళ్ల 8 
1991 |120 232 | 20.1 365 |352 566 19... లక్షద్వీప్‌ స్ట ్‌ 
1996 |161 140 20.29 288 (301 49.09 20. మధ్యప్రదేశ్‌ 129 
1998 |182 141 |25.59 25.82 |322 5141 21. మహారాష్ట్ర 10 @ 15 
1999 | 182 114 |23.75 25.3 .|296 49.05 22 మణిపూర్‌ 
23. మేఘాలయ 1 
రెండవ పట్టిక 24. నాగాలాండ్‌ 1 
1999లో వివిధ రాష్ట్రాలతో కాంగ్రెస్‌, బిజెపి, బిజెపి మిత్రపక్షాల స్థానాలు 25 షి చక్రు 0 
26. ండిచ్చేరి 1 
సంఖ్య రాష్ట్రం స్థానాలు కాంగ్రెస్‌ బిజెపి మిత్రపక్షాలు లో 
27. బ్‌ 2 
1. అండమాన్‌ నికోబార్‌ గ్ల a 3 © 
2. _ ఆంధ్రప్రదేశ్‌ 5 © 29 ఫట్‌ 
29. తమిళనాడు 2 "ONE 
3. అరుణాచల్‌ప్రదేశ్‌ 2 
se fom 30. ఉత్తరప్రదేశ్‌ 10 14 
ఏషా కా Fo 
6. చండీఘర్‌ 1 అ os a (౭) 
7... చత్తీస్‌ఘడ్‌ 13 మను , 
ష్‌ మొత్తం 114 182 110 
8. డామన్‌ డయ్యూ క్ష్‌ = 
(9 గుర్తు ఇతర పార్టీల బలంతో బిజెపి గెలిచిన స్థానాలు 
(రవ పేజీ తరువాయి) 


రాష్ట్ర ఎన్నికలు - ప్రజల ఎజెండా - 1 
ఎజెండా సాధ్యంకాదు. అది మెకన్సీవంటి కిరాయి మేధావుల సృష్టికాదు. 
ప్రజల అవసరం ప్రాతిపదికపై రాష్ట్ర వనరులు విధించే పరిమితులకు 
లోబడి కల్పించే అవకాశాల వరకు విస్తరించి తయారు చేయవలసిన 
ప్రణాళిక. అందులో స్థూలంగా ప్రజల రాజకీయ ఆర్థిక సాంస్కృతిక 
పురోభివృద్ధికి బహుళ ప్రయోజనకర వికాసానికి ఉపయోగపడే అన్ని 
అంశాలు ఉండాలి. 

స్థూలంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజల ప్రధాన ఎజెండా వ్యవసాయాభివృద్ధి, 
పారిశ్రామిక రంగంలో ఇతోధిక ఉపాధి కల్పన రాజకీయ రంగంలో ఇంకా 


హెచ్చు ప్రాతినిధ్య స్వభావం కలిగిన స్వేచ్భాయుతమైన భాగస్వామ్యానికి 
అవకాశం, సామాజికంగా ఎక్కువ విద్య అవకాశాలు ఆరోగ్య సౌకర్యాలు 


సమాచార సంబంధాలు సాంస్కృతిక వెనుకబాటుతనం రద్దు చేసే 
ప్రయత్నాలు, అస్పృశ్యత, నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు వంటి 
సాంస్కృతిక వెనుకబాటుతనాన్ని రద్దుచేసే ప్రయత్నాలు. 

"ఇవన్నీ జరగాలంటే కావలసింది మౌలికంగా ప్రజల మీద ప్రేమ " 
ప్రజాసంక్షేమం మీద దృష్టి తాము వందలకోట్లు సంపాదించుకోవడానికి 
తాము తమ ఆశ్రితులు వేలాది ఎకరాల భూములు కబ్దా చేయడానికి 
దేశదేశాల్లో సంపదలు పోగుచేసుకోవడానికి అలవాటుపడ్డ పాలకులకు ప్రజల 
పట్ల ప్రేమలేదు. ప్రజాసంక్షేమం పట్ల శ్రద్ధలేదు. కనుక వాళ్ల నుంచి ప్రజల 
ఎజెండా ఆశించడం అసాధ్యం. ప్రజల ఎజెండా లేనివాళ్లకు ప్రజలమీద 
ప్రజలపేరు మీద అధికారం చెలాయించే హక్కులేదని నిర్ద్వంద్వంగా 


చెప్పవలసింది ప్రజలే. చెప్పగల అవకాశం ఇప్పుడే. న్‌ 


వీక్షణం 


ఫిబ్రవరి 16-29, 2004 


ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ పెట్టబడులు 


భారత ఆర్థిక వ్యవస్థ తలుపులు “90ల్లో తెరిచినప్పటి నుండి 
నుంచి నేరుగా విదేశీ పెట్టుబడులు ప్రవేశించడం మొదలయ్యింది. 
1991-92లో ఇలాంటి పెట్టుబడులు 129 మిలియన్ల అమెరికన్‌ 
డాలర్లు కాగా అవి 2001-02 నాటికి 4 బిలియన్ల అమెరికన్‌ డాలర్లకు 
చేరాయి. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతాలలో విదేశీ పెట్టుబడులకు రానున్న 
మూడు నుండి ఐదు సంవత్సరాల్లో గొప్ప అవకాశాలున్నాయని 
ప్రపంచ పెట్టుబడుల. నివేదిక 2002 పేర్కొన్నది. ఆసియా పసిఫిక్‌ 
ప్రాంతాల జాబితాలో అగ్రభాగాన చైనా, ఆ తర్వాత ఇండోనేషియా, 
థాయ్‌లాండ్‌లు నిలిచాయి. ఇండియా, మలేషియా, సింగపూర్‌లు 
అందుకు సానుకూలంగా వున్న దేశాలని మరో సర్వే పేర్కొన్నది. ప్రపంచ 
పెట్టుబడుల నివేదిక విదేశీ పెట్టుబడులు స్వీకరించే పెర్‌ఫార్మెన్స్‌ సూచిక 
ప్రకారం ఇండియాని 119వ స్థానంలో పేర్కొన్నది. ఈ సూచిక ప్రపంచ 
పెట్టుబడులలో ఒక దేశం పొందుతున్న వాటానూ, అలాగే ఆ దేశ 
జిడిపిలో ప్రపంచ విదేశీ పెట్టుబడుల స్థానాన్నీ పేర్కొంటుంది. 

భారతదేశంలోకి ప్రవేశించే విదేశీ పెట్టుబడులలో ఇటీవలి 
ప్రవాహాన్ని వివరించే కొన్ని అంశాలు : విదేశీ పెట్టుబడుల విషయంలో 
అభివృద్ధికర సరళీకరణ విధానాలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని 
బలపరచడం. ప్రకటనలు, విమానాశ్రయాలు, మందులు, జెషధాలు 
మొదలైన అనేక రంగాలలో విదేశీ పెట్టుబడులపై ఆటంకాలను 
తొలగించడం, విదేశీ పెట్టుబడుల అత్యధిక స్వయంచలనం, విదేశీ 
మారకద్రవ్యం చెల్లింపులు జరపడానికి, పొందడానికి గల నిబంధనల 
సరళీకరణ, టెలికాం, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌ వంటి 
వివిధ రంగాలలో సంస్కరణల కారణంగా ఆకర్షణీయంగా తయారై 
విదేశీ పెట్టుబడులకు గమ్యమయ్యాయి. భారతదేశంలో పూర్తి 
యాజమాన్యం గల అధీన సంస్థల్ని అనుమతించే విధానం వల్ల 

భాగస్వామ్య సంస్థల్ని స్వంత సంస్థలుగా మార్చుకొనే అవకాశం విదేశీ 
కంపెనీలకు కలిగింది. ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రభుత్వ పెట్టుబడుల 
ఉవసంహరణ చివరికి విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించే 
ప్రధానాంశంగా మారింది. విదేశీ పెట్టుబడుల (ఎఫ్‌.వి.సి.ఐ.) పట్ల 
నరళీకరణ విధానం - సాంకేతిక, అవస్థాపనా పథకాలలో 
పెట్టుబడులకు ప్రేరణనిచ్చింది. విదేశీ పెట్టుబడుల ఇంప్లిమెంటేషన్‌ 
అథారిటీ (ఎఫ్‌ఐఇఎ) ఉత్తేజరపరచడం జరిగింది. ఆ సంస్థ పరిస్థితిని 
ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు, విదేశీ పెట్టుబడులకు సంబంధించిన 
సమస్యల్ని పరిష్కరించేందుకు కాల వ్యవధి ప్రకారం సక్రమంగా 


వీక్షణం 


= వన్‌. శ్రీదేవి, 
= శ్రీనివాసన్‌ నామ్‌సేవ 


సమావేశమవుతుంది. 

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అలాగే అఖిల భారత స్థాయిలో 
విదేశీ పెట్టుబడుల దశని, దిశని అధ్యయనం చేయడం, అలాగే దేశంతో 
ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితిని పోల్చి చూడటం అవసరం. ఇక్కడ ఆధార 
సమాచారం విడిగా ఇవ్వడం జరిగింది. 

భారతదేశంలో చెల్లింపుల నిల్వ లెక్కలు, ఎఫ్‌డిఐతో కలిపి ఆర్‌బిఐ 
తైమాసికంగా సంకలన పరిచినవి. అంతర్జాతీయ వ్యవహారాల నివేదిక 
వ్యవస్థ (ఐటి ఆర్‌ఎస్‌) సమాచారం ఆధారంగా వాటిని తయారు చేశారు. 
ఎఫ్‌డిఐకి సంబంధించిన సమాచారాన్ని వివిధ మార్గాల్లో అంటే - 
ఆర్‌బిఐ, ఎఫ్‌ఐఎ, ఎఫ్‌ఐపిబి, ఎన్‌ఆర్‌ఐ, ఒసిబిల ద్వారా అలాగే నిధులు 
అందుకున్న కంపెనీల నుండి సేకరించినవి. 

భారతదేశంలో విదేశీ పెట్టుబడులు, ధోరణి, దిశ, జనవరి 1991 
నుండి 2002 వరకు విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) ఎడిఆర్‌ఎస్‌/ 
జిడిఆర్‌ఎస్‌ దాదాపు 25.02 బిలియన్ల అమెరికన్‌ డాలర్లు దాకా 
ఉంజఉటంది. ఎఫ్‌డిఐ ఆమోదించిన వాటిలో ఆచరణ రూపం ధరించిన 
నిధులు 1972లో 17 శాతం నుండి 2001లో 72 శాతానికి 
పెరిగాయి. విదేశీ పెట్టుబడులు (ఎవ్‌డిఐ)ను మూర్తిగా 
వినియోగించుకున్న రంగాలు ఇంధనం (విద్యుత్తు, ఆయిల్‌ రిఫైనరీలు, 
గ్యాసు), టెలికం, ఎలక్ట్రానిక్స్‌ వస్తువులు, ఐటి -సాఫ్ట్‌వేర్‌, ఆటోమొబైల్స్‌, 
సేవా రంగాలు. భారీగా పెట్టుబడులు పెట్టిన దేశాలు : మారిషస్‌ 
(ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాల ద్వారా), అమెరికా, జపాన్‌, 
బ్రిటన్‌, జర్మనీ, నెదర్లాండ్స్‌, సౌత్‌కొరియా. 

1991లో వాస్తవంగా భారత్‌కు వచ్చిన విదేశీ పెట్టుబడులు 
రు.350 కోట్లు. 1997కి రు. 12040 కోట్లకు పెరిగాయి. ఇవి అప్పటి 
ఆసియా సంక్షోభ ప్రభావాన్ని పాక్షికంగా ప్రతిఫలించాయి. (టేబుల్‌- 
1 భారీ పెట్టుబడుల రాక 1998 మేలో భారత నూక్లియర్‌ పరీక్షల 
అనంతరం ప్రారంభమైందీ. డాలర్‌-రూపాయి మారక రేటులో 
హరించుకుపోయింది. 

సరళీకరణ ప్రారంభమైన 1991 నుండి 2002 వరకూ - విదేశీ 
పెట్టుబడులను పూర్తిగా ఆకర్షించిన రంగాలు-ఇంధనం “విద్యుత్తు - 
ఆయిల్‌ రిఫైనరీలు, గ్యాసు), టెలికాం, ఎలక్ట్రిక్‌ వస్తువులు, ఐటి -సాఫ్ట్‌వేర్‌, 
ఆటోమొబైల్స్‌, సేవారంగాలు (టేబుల్‌-2). ఈ దశాబ్దంలో విదేశీ 

(మిగతా 17వ పేజీలో) 
ఫిబ్రవరి 16-29, 2004 


త 


తతత 


మహిళల హక్కుల కొరకు పోరాడితే చిత్రహింసలూ, అరెస్టులా? 


(మార్చి 8 అంతర్జాతీయ మహాళాదినం సందర్భంగా అలివిరి తదనంతర సంఘటనలపై ఒక రిపోర్ట్‌ -సం.) 


ఆంధ్రప్రదేశ్‌ అవతరణ తరువాత ఎంతోమంది ముఖ్యమంత్రులు 
ఏలుబడిలో మారారు. కాని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నప్పుడు 
జరిగిన మార్పు జరుగుతున్న మార్పులు ఇంతకు మునుపు ఏ ముఖ్యమంత్రి 
ఉన్నప్పుడు జరగలేదు. ఈ మార్పుల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 
ప్రజాస్వామ్యానికి తిలోదకాలు ఇచ్చినట్లు సామ్రాజ్యవాదుల కనుసన్నలలో 
మొదలుతున్నట్లు కనబడుతుంది. 

సంస్కరణల పేరుతో ప్రపంచ బ్యాంకు నుండి నేరుగా అప్పులు 
తెచ్చుకోవడం ప్రభుత్వ పాలసీగా మారిపోయింది. అప్పులు ఇచ్చే 
వారెవరైనా తమ ప్రయోజనాలు లేకుండా అప్పులు ఇవ్వరు. ఎన్నో 
షరతులు పెడతారు. అనేక కోట్ల అప్పులు తెచ్చి దానితో పాటు మరెన్నో 
ఆంక్షలను కూడా ప్రజల నెత్తిన రుద్దుతుందీ ప్రభుత్వం. జనాభాలో 
'సగభాగమైన మహిళలపై కూడా వాటి ప్రభావం పడడంతో. సమాజంలో 
రెండవ తరగతి పౌరులుగా మాత్రమే మనగలుగుతున్న స్త్రీల పరిస్థితి 
మరింత అధ్వాన్నమవుతుంది. 

స్త్రీలు ఏ రంగంలో పని చేస్తున్నా ఎంత ముఖ్యమైన బాధ్యతలలో 
వున్న ఇంటిపని అనేది ఆమెకు తప్పనిసరి. ఇంటిపని, బయటిపని అనే 
రెండు బరువులు మోస్తున్న మహిళలకు ప్రైవేటైజేషన్‌, గ్లోబలైజేషన్‌ల 
పేరిట నిరుద్యోగం, రిట్రిచ్‌మెంట్‌, నైపుణ్యం లేని ఉద్యోగాలలో 
అభద్రతలు కానుకలయ్యాయి. పితృస్వామ్య కుటుంబంలో హింసను 
అనుభవిస్తున్న స్రీలకు పై విధానాల వల్ల ఈ హింస ఇంకా ఎక్కువైంది. 
పై కారణంగానే స్త్రీలపై కుటుంబంలోను, సమాజంలోను హింస 
పెరిగింది. వరకట్న వేధింపులు, హత్యలు, ఆత్యాచారాలు మొదలుకొని 
రాజ్యహింసలో స్త్రీలు ప్రాణాలు కోల్పోవడం వరకు ఆ విస్తృతి పెరిగింది. 

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ చైతన్య మహిళా సమాఖ్య 1995లో 
గుంటూరులో ఏర్పడింది. మహిళా సమస్యలు పరిష్కారం కావాలంటే 
సమాజంలోని సమస్యలన్నీ పరిష్కారం కావాలన్న అవగాహనతో, 
సమాజంలోని ప్రజాసమస్యలన్నీ తీసుకొని పోరాటం చేస్తుంది. మహిళా 
సమస్యలతో పాటు సామాజిక సమస్యలైన మద్యనిషేధం, మంచినీటి 
సమస్య, అధిక ధరలు, బస్తీ సమస్యల పరిష్కారానికై పోరాడుతుంది. 
నిందితులపై కేసు నమోదు చెయ్యని పక్షంలో పోలీసు స్టేషన్ల ముందు 
ధర్నాలు నిర్వహిస్తుంది. 
వీక్షణం 


-- ఆ 


- బి.జ్యోతి, 
(అధ్యక్షురాలు, 
ఆంధ్రప్రదేశ్‌ చైతన్య మహిళా సమాఖ్య) 
ప్రజాస్వామ్య బద్ధమైన పరిపాలన గురించి రాజ్యాంగంలో 
రాసుకోవడానికి మాత్రమే పరిమితమైన ప్రభుత్వం తననే ప్రశ్చించడాన్ని 
సహజంగానే తట్టుకోలేకపోయింది. ఫలితంగా మాపై నిర్బంధాన్ని 
ప్రయోగించింది. ఈలోపు అక్టోబర్‌ 1వ తేదీన చంద్రబాబుపై జరిగిన 
దాడి సాకుగా దొరికింది. వెటనే తనకు 'తలనొప్పి'గా తయారైన 
ప్రజాసంఘాలన్నింటి పైనా, అమాయకులపైనా విరుచుకుపడుతుంది. 
దానిలో భాగంగానే మా కార్యకర్తలు అమరావతీ, నాగమణిలను నవంబర్‌ 
20వ తేదీన అనంతపూర్‌ టౌన్‌లో అరెస్ట్‌ చేశారు. వీరిద్దరి గురించి 
క్లుప్తంగా చెప్పాలంటే అమారవతీ గత ఏడు సంవత్సరాలుగా మా సభ్య 
సంఘమైన తిరుపతిలోని మహిళా శక్తిలో పని చేస్తుంది. నాలుగు నెలల 
క్రితం అనంతపూర్‌కు వచ్చి అక్కడ మా సభ్య సంఘమైన అభ్యుదయ 
మహిళా వేదికలో పని చేస్తుంది. 
నాగమణి అనంతపూర్‌ నివాసి. ఒక అబ్బాయి తను ఒకరినొకరు 
ఇష్టపడ్డారు. కానీ అతడు నాగమణిని పెళ్ళి చేసుకుంటానని చెప్పి, మోసం 
చేశాడు. ఈ రకంగా పరిచయమైన నాగమణి తాను కూడా ఏదైనా పని 
చేస్తానని చెప్పింది. తనకు పని దొరికే వరకు ఆమె మా సంఘ సభ్యలతో 
ఉన్నది. నాగమణి మాకు పరిచయమై 40 రోజులు అయ్యింది. 
నవంబర్‌ 20వ తేదీన .వీరిద్దరు అనంతపూర్‌లోని సూర్యానగర్‌ 
కాలనీలో సిటీ బస్సు ఎక్కి కలెక్టర్‌ ఆఫీసు ముందు బస్సు దిగి టీ 
తాగుతున్నారు. వెంటనే ఒక నెంబర్‌లేని జీపులో సాదా దుస్తులలో వున్న 
కొంతమంది వ్యక్తులు వచ్చి ఇద్దరినీ బలవంతంగా జీపు ఎక్కించి, తమ 
అదుపులోకి తీసుకున్నారు. వారి ఆచూకీ చెప్పమని అదేరోజు రాత్రి 11 
గంటలకు బస్తీ మహిళలు 100 మంది టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు 
ధర్నా చేశారు. తదనంతరం 22వ తేదీన మహిళా సంఘం వత్తిడి వల్ల 
నాగమణిని అనంతపూర్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజి(స్టేట్‌ ముందు హాజరు పరిచారు. 
నాగమణిపై పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌ పెట్టారు. ఆమెపై నక్సలైట్లతో 
సంబంధాలు ఉన్నాయని, రాత్రిళ్ళు కాలనీలో మహిళా సమావేశాలు 
వేస్తుందని రిమాండ్‌ రిపోర్టులలో రాశారు. 
మేము డి.ఎస్‌.పి. దగ్గరకు 20వ తేదీన రాత్రి 9 గంటలకు వెళ్ళి 
వారి ఆచూకి గురించి అడగగా ఆయన నాకేమీ తెలియదు. నేను మూడు 
రోజుల క్రితమే ఛార్జీ తీసుకున్నానని చెప్పారు. ఒక పక్క ఈయన నాకేమీ 
= ఫిబ్రవరి 16-29, 2004 


నుహెళా! 


తెలియదని అన్నాడు. ఇంకొక పక్క పోలీసులు రెండు రోజులు తర్వాత 
నాగమణిని కోర్టుకు హాజరు పరిచారు. ఒక బాధ్యతగల ఉన్నతాధికారే 
ఇలా మాట్లాడితే దీన్ని ఏమనుకోవాలి? ఆయనకు తెలియకుండా కింది 
స్థాయి ఉద్యోగులు ఏమైనా చేయగలరా ? 

నాగమణిని కోర్టులో కలిస్తే ఆమె తనతో పాటు అమరావతిని కూడా 
పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిసింది. తిరిగి అమారవతిని కూడా 
కోర్టులో హాజరు పరచాలని 22వ తేదీన మానవహారం కట్టి టూటౌన్‌ 
పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా 200 మంది మహిళలలు ధర్నా జరిపారు. 
డి.ఎస్‌.పి. అమరావతి ఆచూకీ రెండు రోజుల్లో తెలుపుతానని లిఖిత 
పూర్వక హామీ ఇచ్చారు. ఈ రెండు రోజులు అమరావతిని చిత్రహింసలు 
పెట్టి, బలవంతంగా తమకు కావలసింది రాసుకోవచ్చని కుట్రతో 
డి.ఎస్‌.పి. ఈ లిఖిత పూర్వక హామీ ఇచ్చారు. రెండు రోజులైనా అమరావతి 
ఆచూకీ తెలియకపోతే 25వ తేదీన హెబియస్‌ కార్పస్‌ రిట్‌ పిటీషన్‌ 
వేశాము. మరుసటి రోజు మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు కలిసి 
విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 

26 నవంబర్‌ న హె బియన్‌ కార్బస్‌ పిటిషన్‌ మునట్లు పత్రికల్లో వచ్చింది. 
అందువల్ల అదేరోజు పోలీసుల నుండి మాకు ఫోన్‌ వచ్చింది. ఒక లేదీ కానిస్టేబుల్‌ 
ఫోన్‌ చౌ “అమరావతిని అరెస్ట్‌ చేయబోతున్నాం” అని చెప్పింది. వెంటనే మేము 
అరెస్ట్‌ చేయబోతున్నారా? అని తిరిగి అడగగానే “లేదు, లేదు, ఇప్పుడే ఆరెస్ట్‌ 
చేశామని చెప్పడానికే ఫోన్‌ చేస్తునాను అని అన్నది. మేము వెంటనే సంబంధిత 
పోలీస్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేస్తే సిఐ. అందుబాటులో వున్నాడు. సిఐ. అమరావతిని 
కోర్టులో వాజరు పరచ లేదు. మదనపల్లిలో హాజరు పరస్తానని చెప్పాడు. అంటే 
అమరావతిని హాజరు పర్చడానికి అనంతపూర్‌కు బదులుగా 
మదనపల్లిని ఎంచుకోవడానికి కారణం. వీరిద్దరిని అనంతహూర్‌లోనే అరెస్ట్‌ 
చేసిన బహిరంగ రవస్యబయట పడుతుంది గనుక . అంతేకాక ఎ ఐ.ఆర్‌లో 
అమారవతి మదనపల్లిలో దొరికినట్లు చూపించారు. అంటే పోలీసులు అబద్దాలు 
కూడా అతికినట్లు ఆడలేరు అన్న విషయం తేటతెల్లమయ్యింది. 

అమరావతి ఒప్పుదం వాంగ్మూలంతో తాను దళములో పని చేసినట్లు, 
దళంలో తాను ఎవరెవరిని కలిసినట్లు చెప్పించారు. 

అంతేకాక అరెస్టయి న వెంటనే నాగమణిని అమరావతిని వేర్వేరుగా 
'పెట్టారు. నాగమణి చెప్పిన విషయాలు అమరావతి చెప్పిన విషయాలు 
ఎక్కడో తేడా వచ్చినందుకు తిరిగి అనంతపూర్‌ జైల్లో ఉన్న నాగమణిని 
వెంటనే పోలీసులు “మేము తిరిగి నాగమణిని విచారించాలి” అని పిటిషన్‌ 
వేసుకున్నారు. న్యాయవాదులు నాగమణిని విచారించేటప్పుడు తాము 
ఉంటామని పిటిషన్‌ వేసుకున్నందుకు జడ్జి దానికి అంగీకరించారు. 
ఒకరోజంతా పోలీసులు నాగమణిని ఇంటరాగేట్‌ చేవారు. 

మదనపల్లి కోర్టులో లాయరు అమరావతి కొరకు బెయిల్‌ వేయగా 


వీక్షణం 


కోర్టు బయట సిట్‌ పోలీసులు వేచి వున్నారు. అమరావతికి బెయిల్‌ 
వేస్తే తిరిగి ఆమెను తమ అదుపులోకి తీసుకోవాలని చూస్తున్నట్లు దానిని 
బట్టి అర్థమవుతుంది. 

అరెస్టు అయిన ఇద్దరు కార్యకర్తలతో ఒకరు అనంతపూర్‌ జైల్లో ఇంకొకరు 
కడప జైల్లో వున్నారు. జైల్లో ఉన్న వారికి బెయిల్‌ వేసుకోవడం వారి కనీస 
హక్కు కానీ నేడు సిట్‌ పోలీసులు బెయిల్‌ వేసుకొనే కనీస హక్కుకు గండి 
కొడుతున్నారు. తిరుపతిలో కొంతమంది ప్రజాసంఘాల వారిని అదుపులోకి 
తీసుకొని వారిపై కేసు పెట్టి కోర్టుకు హాజరు పరచగా కోర్టులోగాని, జైల్లోగానీ 
వారి కుటుంబ సభ్యులకు తప్ప ఇంకెవరితోనూ మాట్లాడించడం లేదు. 
దీనివల్ల కూడా మేమెవ్వరమూ మా కార్యకర్తలను కలవలేకపోయాము. 


కనీసం బెయిల్‌ వేయాలన్నా మాకు భయమే. ఎందుకంటే పోలీసులు 
తిరిగి బెయిల్‌పై బయటకు వచ్చిన వారిని ఎప్పుడైనా నిర్బంధంలోకి 
తీసుకోవచ్చని మాకు అనుమానంగా వుంది. నేరారోపణతో జైలు నిర్భందంలో 
నున్న వ్యక్తి జైల్‌లో నుండి బయటకి వచ్చి తన. నిర్జోషిత్వాన్ని 
నిరూపించుకోనేందుకు గల కనీస హక్కు బెయిల్‌. ఈ హక్కు కూడా లేకుండా 
చేస్తున్నది ప్రభుత్వం. రానురాను రాజ్యాంగంలో వున్న హక్కులను మెల్లిమెల్లిగా 
తొలగిస్తుంది. తమిళనాడులో సమ్మె చేసినందుకు సుప్రీంకోర్టు దానిని జనరలైజ్‌ 
చేసి సమ్మె హక్కునే రద్దు చేసింది. నేడు బెయిల్‌ హక్కు బయటికి కనిపిస్తున్నా 
ఆచరణలో వినియోగించుకోనివ్వకుండా చేస్తుంది ప్రభుత్వం. 

మాపై ఎందుకీ నిర్భంధం ? అసలు మేము స్త్రీల వరకట్న సమస్యల 
గురించి, కుటుంబ హింస గురించి అడిగినందుకేనా ఈ అరెస్టులు ! 
స్త్రీలపై అత్యాచారాలు జరగకూడదని, అత్యాచారం చేసిన వారిని కఠినంగా 
శిక్షించాలని అడిగినందుకేనా మాపై ఈ కక్ష సాధింపు! మేము ఇంకా ఎక్కువ 
చైతన్యవంతమై ప్రభుత్వాన్ని నిలదీస్తామనేనా మహబూబ్‌నగర్‌ జిల్లా 
(అచ్చంపేట)లో మా కార్యదర్శి జయ ఇంటిపై, అనంతపూర్‌లో మా కార్యకర్త 
విజయలక్ష్మి ఇంటిపై, తిరుపతిలో రూన్సీ ఇంటిపై దాడులు చేసి ఇండ్లలో 
వున్న పుస్తకాలను ఎత్తుకెళ్ళడం!? చైతన్యవంతమైన మహిళా పోరాటాన్ని 
అరెస్టులతో, హత్యలతో, ఆపలేరని ప్రభుత్వం గుర్తిస్తే మంచిది. 

ప్రభుత్వం రెండు రకాల అణచివేతలను ప్రయోగిస్తుంది. ఒకటి ప్రజలపై, 
ఇంకొకటి ప్రజల కొరకు పని చేస్తున్న ప్రజా సంఘాలప్టై అంటే ప్రజాసంఘాల 
కార్యకర్తలపై. అరెస్టులు, దాడులు చేసి వారిని భయాందోళనకు గురి చేసి 
వారి ఉనికినే లేకుండా చేస్తే ఇక ప్రజల వైపు నిలిచి మాట్లాడే వారే ఉండరు. 
పై రెండు రకాలైన నిర్బంధాలు ప్రభుత్వాలకే మంచిది కాదు. ముఖ్యంగా 
ముందుకు రావాలనుకున్న స్రీలకు చైతన్యం అందించి వారి సమస్యలు వారే 
పరిష్కరించుకునేటట్లు చేయడం (ప్రభుత్వ బాధ్యత. కానీ దానికే దూరమైతే 
అది సంక్షేమ ప్రభుత్వం అనిపించుకోదు. ఇది ప్రజాస్వామ్య దేశం 


అనిపించుకోదు. 
09 


ఫిబ్రవరి 16-29, 2004 


మన దేశం వద్ద నిదేశీ మారకం ద్రవ్యనిల్వలు గతంలో 
ఎన్నడూలేని స్థాయిలో వున్నాయంటూ బిజెపి నేతలు ప్రగల్భాలు 
పలుకుతున్నారు. ఈ నిల్వల వలన దేశ సామాన్య ప్రజలకు 
ఒరుగుతున్నదేమిటో అంతుబట్టడంలేదు. కాగాపోగా ఈ నిల్వలను 
మన పాలకులు అమెరికా ట్రెజరీ బిల్లులు, సెక్యూరిటీల రూపంలో 
వుంచుతున్నారు. అంటే మనదేశం అమెరికా ప్రభుత్వానికి 
అప్పులను ఇస్తోంది. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ ద్రవ్యలోటు 
సుమారు 500 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అంటే అమెరికా 
ప్రభుత్వం ప్రతిరోజూ మిగతా ప్రపంచం నుంచి 1.15 బిలియన్‌ 
డాలర్లు అప్పుగా తీసుకుంటోంది. 

ఈవిధంగా చూసినప్పుడు అసలే అంతంతమాత్రంగా వున్న 
అమెరికా ఆర్థిక వ్యవస్థలోకి డబ్బులను పంప్‌ చేస్తూపోవడం 
మనదేశ పరిస్థితికి ఏమంత (శ్రేయోదాయకం కాదు. పైగా ఇరాక్‌లో 
చేస్తున్న యుద్దానికి కూడా అమెరికా ప్రభుత్వం ప్రపంచం నుంచి, 
ప్రధానంగా ఆసియా నుంచి సేకరించిన నిధుల (రుణాలు) పై 
ఆధారపడుతోంది. అంటే మనదేశం అమెరికాలో దాచుకుంటున్న 
విదేశీమారకం కూడా ఇరాక్‌ మారణవోమానికి 
వుపయోగపడుతోంది. ఈమేరకు ఇలా పట్నాయక్‌ అనే సీనియర్‌ 
ఆర్థికవేత్త క్రొత్తగా మార్కెట్‌లోకి వస్తోన్న తెహల్కా పత్రికలో ఇచ్చిన 
ఇంటర్వ్యూలో తెలియచేశారు. 

దీనంతటిని మించి అమెరికా ట్రెజరీ బిల్లులు మనకు ఇచ్చే 
వడ్డీ శాతం చాలా తక్కువ. అది కేవలం 1% - 1.5% (సాలీనా) 
మధ్యన మాత్రమే ఉన్నది. కాగా వేగవంతమైన లిక్విడిటీ పేరుతో 
మనదేశం అమెరికా (టెజరీ బిల్లులలో పెట్టుబడి 
'పెడుతూనేపోతుంది. అయితే డాలరు విలువ నిరంతరంగా పతనం 
చెందుతూ పోతుండడం వలన మనం ఇచ్చిన రుణాల విలువ 
కూడా పడిపోతోంది. 2001వ సంవత్సరం నుంచి మొదలుకొని 
యూరో కరెన్సీతో పోలిస్తే డాలరు విలువ 33% పడిపోయింది. 
జపాన్‌ ఎన్‌తో పోలిస్తే అది 15% పడిపోయింది. కాగా, ఈ మేరకు 
మనం అమెరికా ట్రెజరీ బిల్లులలో పెట్టిన డబ్బుపై (కరెన్సీ 
మారకంలో చూస్తే) నష్టపోయినట్టే, ఇదే సమయంలో అమెరికా 
ట్రెజరీ బిల్లులలో పెట్టుబడులు పెట్టేందుకు మనదేశం వంటి 
ఆసియా దేశాల పాలకులు విశ్వసిస్తున్న కారణం కూడా ముందు 


వీక్షణం ™ 


- డి. పాపారావు 


ముందు వనిచేయకపోవచ్చునని లండన్‌ నుంచి వెలువడే 
ఎకనామిస్ట్‌ పత్రిక వెబ్‌సైట్‌ చెబుతోంది. అమెరికా (ట్రెజరీ బాండ్లను 
లేదా బిల్లులను మనం కనుక కొంటే, ఆ డబ్బుసాయంతో అమెరికా 
ఆసియా నుంచి సరుకులను కొనుగోలు చేసే స్టోమతను కలిగి 
వుంటుందనేది మనం విశ్వసిస్తున్న ఈ కారణం. కాగా ఈ పరిస్థితి 
ఎల్లకాలం కొనసాగదని ఎకనామిస్ట్‌ తెలుపుతోంది. ఎప్పటికి 
ఒకప్పటికి ఆసియా దేశాల కేంద్ర బ్యాంకులు తాము రిస్క్‌తో 
కూడుకున్న, తక్కువ ప్రతిఫలం ఇచ్చే డాలర్లకు శృతిమించి 
అంటి పెట్టుకుని వున్నాయనే వాస్తవాన్ని గుర్తించక తప్పదేమోనని 
ఆ పత్రిక హెచ్చరిస్తోంది. పైగా డాలరు విలువ కూడా ముందు 
ముందు మరింతగా పతనం అయ్యే అవకాశాలు చాలా మెండుగా 
ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో, ఇన్ని కారణాల దృష్ట్యా మన ప్రభుత్వం 
తన గొవృతనానికి నిదర్శనంగా (వదర్శించుకుంటోన్న 
విదేశీమారకం (ద్రవ్యపు విలువను కనీసం యదాతథంగానైనా 
కాపాడుకోవాలంటే, అ నిధులను తక్షణం విలువ పెరుగుతున్న 
ఇతర కరెన్సీలలోకి మార్చుకుంటే శ్రేయోదాయకం. ఈ విషయంలో 
ఇప్పటికే మనం చాలా నష్టపోయాం. 2004 జనవరి 16వ తేదీతో 
ముగిసిన వారం కాలంలో భారతదేశపు విదేశీమారకం నిల్వలు 
698 మిలియన్‌ డాలర్లు తగ్గిపోయి 103.12 బిలియన్‌ డాలర్ల 
స్థాయిలో నిలిచాయి. ఇది రిజర్వు బ్యాంకు అందించిన గణాంకాల 
ప్రకారంగా. యూరో కరెన్సీతో పోలిస్తే డాలరు విలువ తగ్గడం 
దీనికి ఒక కారణంగా వున్నది. అదే సమయంలో డాలరు విలువ 
పతనం వలన అంతర్జాతీయ ద్రవ్యనిధిలో మన నిల్వల స్థాయి 
కూడా తగ్గింది. ఇది 10 మిలియన్ల డాలర్లు తగ్గి 1316 మిలియన్‌ 
డాలర్ల వద్ద నిలిచింది. 

పైన పేర్మొన్నటువంటి పరిస్థితి దృష్ట్యా డాలరు విలువ 
నిరవధికంగా వడిపోతుండడం వలన మన ప్రభుత్వం 
తక్షణావసరంగా మనదశ విదేశీ మారకం నిల్వల స్థాయిని 
కాపాడుకోగలిగేందుకు చర్యలు చేవట్టడం అవనరం. ఇది 
జరగకపోతే అసలే అంతంత మాత్రంగా వున్న అమెరికా ఆర్థిక 


ఆరోగ్యస్థితి మనకు గోరుచుట్టుపై రోకటిపోటు కాగలదు. - 


ఫిబ్రవరి 16-29, 2004 


ఆమా 
“తెదేపా విజయం కోసం అవినీతి కార్యకర్తలపై అధినేత నమ్మకం! 


(ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన భిన్నాభిప్రాయాలకు ఎంతమాత్రం 
అవకాశం లేని, కేవలం అధినేత అభీష్టం, ఆదేశాలే పార్టీ ఫర్మానాలుగా 
కొనసాగుతున్న ఫలితంగా అధికార పార్టీ కోరి కష్టాలు తెచ్చుకున్నట్లయింది. 
దేశం-భాజపా పట్ల ఎన్నికల్లో తామనుసరించబోతున్న వ్యూహాన్ని గూర్చి 
గతంలోనే పీపుల్స్‌వార్‌ కేంద్రకమిటీ, రాష్ట్ర కమిటీలే కాక, స్థానిక 
గెరిల్లా దళాలు సైతం ప్రకటించాయి. ప్రస్తుతం దాన్ని అమలు చేయడం 
తెలుగుదేశం దాని వంతకురాలు భారతీయ జనతాపార్టీలకు 
ముచ్చెమటలు పడుతున్నాయి. ముందుస్తు ఎన్నికల రణక్షేత్రంలో 
నక్సలైట్ల విధానాలే రెఫరెండమ్‌గా చేస్తూ తాను స్వారీ చేస్తున్నది 
పులిమీదనే నన్న వాస్తవం బయటకు ఒప్పుకోకపోయినా అధినేతకు 
ఇప్పుడిప్పుడే అర్ధమై ఉండాలి. 1999లో వలే నల్లేరు మీద బండినడకగా 
భావించిన పార్టీ గెలుపు ప్రమాదంలో పడబోతున్నదనే సంకేతాలు 
వెలువడడం అ(గనాయకత్వానికి అర్ధమై పోయి వుంటుంది. ఒకవైపు 
తెలంగాణ లొల్లి కలవర పెడుతుండగా మరొక వైపు వార్‌ తమ పార్టీలో 
నాయకత్వ స్థాయి గల వాళ్ళపై జారీ చేసిన రాజీనామా, డెత్‌వారెంట్స్‌ 
హుకుం అమలుతో ఎన్నికల్లో పార్టీ గెలుపుకు గుండెకాయగా పని 
చేయాల్సిన గ్రామ, మండల జిల్లా స్థాయి నాయకులు బెంబేలెత్తిపోయి 
రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. బయటపడడం లేదు గాని నివాస 
స్థలాలను నియోజకవర్గ కేంద్రాలను, విడిచి పట్టణాల్లో పోలీసు భద్రత 
మధ్య సురక్షితంగా మకాం పెట్టిన జిల్లా రాష్ట్రస్థాయి పార్టీ నేతలు 
మొదలు, పలు సంస్థల్లో నామినేటెడ్‌ పదవుల్లో కొనసాగుతున్న 
ప్రముఖుల నుంచి ఎంపి స్థాయి ప్రజా ప్రతినిధులందరినీ ఈ భయం 
వెంటాడుతుందంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. 

ఏ పార్టీకైనా జవమూ, జీవమూ అన్నీ దాని (గ్రామ, మండల 
స్థాయి నిర్మాణాలే. అవి పార్టీలకు పునాదుల వంటివి. పార్టీ సభ్యత్వం 
మొదలు రాష్ట్ర స్థాయి పార్టీ నాయకులు, (ప్రజాప్రతినిధుల పర్యటనల్లో 
భోజన వసతీ సదుపాయాలు, వేదికలు, సమావేశాల ఏర్పాట్లు, జిల్లా 
రాష్ట్ర స్థాయి సభలకు (ప్రజల్ని తరలించడంతో సహా పోలింగ్‌బూత్‌ల 
వద్దకు ఓటర్లను తరలించి పార్టీ తరపున ఓటు వేయించడం లాంటి 
కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ నిర్మాణాలు పార్టీ రాజకీయాధికార 
'సముపార్టనకు కీలకమైనవి. అలాంటి గ్రామ, మండల స్థాయి నిర్మాణ 
బాధ్యులను రాజీనామా చేయించడం ద్వారా తన విజయోత్సవానికి బ్రేకు 
వేసే పీపుల్స్‌వార్‌ ఎత్తుగడ దేశం పార్టీని కలవర పెడుతుంది. అలిపిరి 
తదనంతర పరిణామాల్లో రాష్ట్ర వ్యాప్త కూంబింగ్‌లు, అక్రమ అరెస్టులు, 
బూటకపు ఎన్‌కౌంటర్లతో నిర్భంధం తీవ్రతరం చేస్తూ కొనసాగిస్తున్న 


వీక్షణం 


- ఇప్ప వీరారెడ్డి 


అణచివేత విధానానికి తోడు, ముందస్తు ఎన్నికలను నక్సలిజానికి 
రిఫరెండమ్‌గా చేస్తూ అభివృద్ధి నిరోధకులుగా తమను ప్రచారం చేయడాన్ని 
వార్‌ సవాల్‌గా స్వీకరించినట్లు కనిపిస్తుంది. రాబోయే ఎన్నికల్లో దేశం 
భాజపా కూటమిని నిలువరించి ఓటమిని చవి చూపేందుకు గ్రామ 
స్థాయి మండల స్థాయి నాయకత్వాల రాజీనామాలను మించిన వ్యూహం 
మరొకటి లేదని వార్‌ భావించినట్లు వారి చర్యలు స్పష్టం చేస్తున్నాయి. 
తమకు బలమున్న చోట ఈ విధానాన్ని అమలు పరుస్తున్న పరిస్థితులు 
కనబడుతున్నాయి. గతంలోనే ఆ పార్టీ విడుదల చేసిన ఒక సుదీర్ధ 
ప్రకటనలో ఈ విషయాన్ని స్పష్టంగానే పేర్కొంది. 'చంద్రబాబు తమ 
పార్టీని నిర్మూలించడానికి ఎత్తుగడను రూపొందించుకున్నట్లయితే తాము 
కూడా తెలుగుదేశం పార్టీని నిర్మూలించడానికి ఒక స్పష్టమైన అవగాహనతో 
ఎత్తుగడను రూపొందించుకున్నా”మని వార్‌ ప్రకటించడం గమనార్హం. 

“నక్సలైట్ల మీద తనకు వ్యక్తిగత ద్వేషం పగ లేనే లేవని ఒకటికి 
పదిసార్లు రాష్ట్ర ప్రజానీకం ముందు ప్రకటిస్తున్న చంద్రబాబు నాయుడు 
ఆ విషయంలో సొంత పార్టీ కార్యకర్తల్నే నమ్మించలేకపోయాడని వారి 
మాటల్లోనే తేలిపోయింది. . కొద్ది నెలల క్రితం పార్టీ పదవులకు 
క్రియాశీల సభ్యత్వాలకు రాజీనామా చేసిన సిద్ధపడ్డ కల్వకుర్తి, 
అచ్చంపేటలకు చెందిన మండల స్థాయి నాయకులు పార్టీ అధినేత 
ముందు చేసిన వ్యాఖ్యానాలు ఉచితంగానూ ఆలోచింపదగినవిగానూ 
ఉన్నాయి. “ముందస్తు ఎన్నికల కోసం పార్టీ ఎంచుకున్న విధానం 
సరైంది కాదనీ, నక్సల్స్‌పై పగతీర్చుకోవడం సమస్యకు పరిష్కారం 
కాదని, చర్చల ద్వారా, శాంతియుత మార్గం ద్వారా సమస్యకు 
పరిష్కారం కనుగొనవచ్చుననే వాళ్ళు చేసిన వాఖ్యానాలు బహుశా 
ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని చికాకు పరిచే వుంటాయి. పైపెచ్చు 'మీరు 
రాజీనామాలు చేసినా మిమ్మల్ని వాళ్ళు వదిలేస్తారన్న నమ్మకమేమిటని” 
వాళ్లని రెచ్చగొట్టి వారిలో వార్‌ మీద పగ, ద్వేషాన్ని నింపడం ద్వారా 
పార్టీలో కొనసాగింప చేసుకోవాలనే ధోరణి ఆశించిన పలితాన్నివ్వడం 
లేదని (తాజాగా కడప జిల్లాలో కొనసాగుతున్న మండల స్థాయి 
నాయకుల రాజీనామాలు) తేలిపోయింది. వారిలో మనోస్థయిర్యాన్ని 
నింపే ఉద్దేశ్యంతో చెబుతున్న ఆయన మాటల్లో వివేకం కంటే అవివేకం 
పాలే ఎక్కువగా బయటపడ్డుతున్నది. మొత్తం మీద గ్రామీణ స్థాయి 
కార్యకర్తలు మొదలు ఎమ్‌.పి. స్థాయి ప్రజాప్రతినిధులందరినీ 
పీపుల్స్‌వార్‌కు వ్యతిరేకంగా (స్పష్టంగా చెప్పాలంటే టార్లెట్లుగా) నిలబెట్టే 
ప్రయత్నంలో కొనసాగుతున్న ఆయన ప్రసంగాలు, మాటలు, ప్రకటనల 
తీరు రోజురోజుకు తీవ్రమవుతుంది. ఆయన ప్రసంగ ధోరణి పార్టీ 


ఫిబ్రవరి 16-29, 2004 


ED 


"కార్యకర్తల్లో, నాయకుల్లో ఆత్మస్థయిర్యాన్ని ప్రోది చేసే బదులు 
అసహనాన్ని కలిగిస్తుంది. మరొకవైపు ఎలాగైనా తెలుగుదేశం - 
భా.జ.పా. జంటను నిలువరించేందుకు పీపుల్స్‌వార్‌లో మరింత 
పట్టుదలను పెంచేందుకు దారి తీస్తుందని స్వపక్షంలోనే చర్చ 
జరుగుతుంది. 


అధికారం ప్రభుత్వానికి లేదనీ రాజ్యాంగ నిపుణులు, మేధావులు ఒకటికి 
పదిసార్లు చెబుతూనే వున్నారు. తెలుగుదేశం పాలనలో ఈ సూచన 
పూర్తిగా విస్మరించబడిందని అనేక సందర్భాల్లో వెల్లడైంది. 
ప్రజలకొరకు - ప్రజల చేత పరిపాలించే ప్రభుత్వ విధానాన్ని 
'ప్రజాస్వామ్యంగా చెప్పుకోవడం ఒక సంప్రదాయంగా వస్తుంది. అయితే 


గత కొన్నేళ్ళుగా అణచివేత-ఉద్యమం పేర ఆంధ్రరాష్ట్రంలో 
కొనసాగు తున్నదంతా పోలీసు-వార్‌ హింసా ప్రతిహింనల 
కొనసాగింపుగానే సాధారణ స్థాయి బుద్ధి జీవుల నుండి మేధావి వర్గం 
దాకా అందరూ భావించారు. నిన్నమొన్నటి వరకు పీపుల్స్‌వార్‌ 
కార్యాచరణ అమలును అడ్డుకోవడంతో కొనసాగిన 'వార్‌'తో పోరులో 
తాజాగా అధికార తెలుగుదేశం పార్టీ తనంత తానుగా ప్రత్యక్షంగా 
ప్రధాన భూమికను పోషిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి 
నెలకొంటున్నది. అయితే వార్‌-తెలుగుదేశం పార్టీల మధ్య ప్రత్యక్ష 
యుద్ద వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితికి 'అలిపిరి'ని మాత్రమే 
ప్రారంభ కేంద్రంగా చూడకూడదు. ఎనిమిదేళ్ళ పాలనలో చట్టబద్ధ 
ప్రజా ఉద్యమాల డిమాండ్లను పరిష్కరించడంలోన్సు నక్సలైట్‌ పార్టీలు 
లేవనెత్తుతున్న మౌలిక డిమాండ్ల పరిష్కారంలోనూ అప్రజాస్వామిక 
విధానాలను అవలంభించడం వల్ల కొనితెచ్చుకున్న ఈ పరిస్థితికి 
తెలుగుదేశం పార్టీ స్వయంకృతాపరాధమే కారణంగా చెప్పాలి. 

నక్సలైట్లు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం, హింసా దౌర్జన్యాలకు 
పాల్పడం, హత్యాకాండను కొనసాగించడం ప్రజాస్వామ్యంలో 
జరగకూడని చర్యలుగా ప్రభుత్వం వాదిస్తుంది. ఆ వాదనతో ఎవరికేం 
అభ్యంతరం ఉండకూడదు కూడా. నిజానికి నక్సలైట్లు ఈ రాజ్యాంగం 
మీద, ఈ చట్టాల మీద తమకు గౌరవం లేదని దశాబ్దాల నాడే 
ప్రకటించారు. వాళ్ళు వాటిని పాటించనందుకు ఆశ్చర్యపడాల్సిందేం 
లేదు. కాని ప్రజాస్వామ్యంగా చెప్పుకుంటూ, ప్రజాస్వామ్య విలువలను, 
హక్కులను, చట్టాల్ని పరిరక్షిస్తానని రాజ్యాంగ బద్ధ పాలనను 
కొనసాగిస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రభుత్వం వాటిని 
పాటించిన సందర్భాలు బహుతక్కువ. “ఈ చట్టాన్ని రాజ్యాంగాన్ని 
విశ్వసించని వాళ్ళనైనా వాళ్ళు చట్టాతీతంగా |ప్రవర్తిస్తున్నా వారిని 
ప్రభుత్వం చట్టబద్ధంగానే శిక్షించాలి గాని చట్టవిరుద్ధంగా శిక్షించే 


వీక్షణం 


ఒక నినాదంగా పాలకపార్టీలు నిరంతరం ఊదరగొట్టినంత మాత్రాన 
అది ప్రజాస్వామ్యమన్నట్లేనా'? దానినెట్లా అర్ధం చేసుకోవాలి ? 

ప్రజాస్వామ్యం అన్నది ఒక వ్యవస్థలో పాలనా విధానానికి 
ఉండాల్సిన ఆదర్శ స్వభావమే కాని, అదే పాలనా వ్యవస్థ రూపం 
కాదు. ప్రజలచేత -ప్రజలవలన అన్న ప్రజాస్వామ్య స్వభావాన్ని 
వ్యక్తీకరించే అనేక అంశాల్లో ఎన్నికల ప్రక్రియ ఒకటి. అయితే పాలనా 
విధానం ప్రజాస్వామ్య స్వభావం సంతరించుకోవడానికి తప్పనిసరిగా 
నెరవేర్చాల్సిన కనీసపు షరతు ఈ ఎన్నికల ప్రక్రియ. కానీ ఎంతో ' 
అసహజంగానూ, అత్యంత జుగుష్సాకరంగానూ నిర్వహిస్తున్న ఎన్నికల 
ప్రక్రియల్ని మాత్రమే చూపెడుతూ దీన్నే ప్రజాస్వామ్యంగా అన్ని పార్టీలు 
ఊదరగొడుతున్నాయి. ఇందుకు తెలుగుదేశం పార్టీ అతీతమైనదేం 
కాదు. 

సమాజ సహ జీవనానికి ఎలాంటి ఆటంకం కలిగించనంత వరకు 
ఆశలు, ఆకాంక్షలు, అభిప్రాయాలు, విశ్వాసాలు, అవిశ్వాసాల పునాదిపై 
(ప్రజలు సామాజికార్థిక సాంస్కృతిక రంగాల్లో స్వేచ్చగా తమ అవసరాల్ని 
తీర్చుకోవడంపై పాలకుల నియంత్రణ ఏదీ ఉండకూడదన్నది కూడా 
పాలనకు ప్రజాస్వామ్య స్వభావాన్ని చూపెట్టే మరో ప్రమాణం. కానీ 
దేశం ఎనిమిదిన్నరేళ్ళ పరిపాలనా కాలంలో ప్రజల ఆశల మీద, 
ఆకాంక్షల మీద, అభిప్రాయాల మీద, విశ్వాస అవిశ్వాసాల మీద 
అడుగడుగునా అణచివేత, నియంత్రణలు సర్వసాధారణమైపోయాయి. 
ఈ విధమైన ధోరణి రోజురోజుకు తీవ్రమైన నేపథ్యమే అలిపిరికి 
దారితీసింది. తదనంతరం రాష్ట్రంలో వేగంగా పెరిగిపోతున్న ఉద్రిక్త 
పరిస్థితికి అధినేత అప్రజాస్వామికంగా అవలంభిస్తున్న అవాంఛనీయ 
ధోరణే కారణం. 


ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు ఏర్పడ్డ తీవ్ర ప్రతికూల విపత్మర 


య-------------------------- ఫిబవరి 16-29, 2004 


a 


పరిస్థితి నుండి పార్టీని విజయపథంలో నడిపించగలనని చంద్రబాబు 
ఏ నమ్మకంతో అనుకుంటున్నాడు ? నక్సలైట్‌ విధానాన్ని ఎన్నికల 
రిఫరెండంగా చేసి తనవలంభిస్తున్న వ్యూహం తన పార్టీ విజయానికే 
ప్రతిబంధకంగా మారి ఇంతటి తీవ్రరూపం తీసుకుంటుందని అపర 
చాణుక్యుడుగా కీర్తిగడించిన దేశం అధినాయకుడు ఎందుకు 
వూహించలేకపోయాడు? ఎదురుగా వార్‌ నుండి పెను ప్రమాదం 
(గ్రామం నుండి రాష్ట్రం వరకు వివిధ స్థాయి నాయకులు నక్సలైట్ల 
చేతిలో చనిపోతున్నారు. ) ముంచుకొస్తున్నా పార్టీ విజయానికి త్యాగాలకు 
నిద్ధం కావాలనే అధినేత వ్రభోదనల (ప్రకారం కార్యకర్తలు 
సిద్ధపడగలరా? అలా సిద్ధపడుతున్నట్లయితే ఏ కారణంచేత? అన్నవి 
ఈ సందర్భంగా విశ్లేషించాల్సిన (ప్రశ్నలు. 

సంస్మరణలను అమలు చేయడంలో దేశంలోనే చంద్రబాబు 
నాయకునికి అత్యుత్సాహవంతునిగా, అత్యున్నతమైన (నెంబర్‌వన్‌) 
ముఖ్యమంత్రిగా పేరుంది. రాష్ట్రంలో శరవేగంగా సంస్కరణలను అమలు 
పరుస్తున్న ముఖ్యమంత్రి, మరొకవైపు అంతేవేగంగా సంక్షేమ పథకాల 
ముసుగులో భక్తు జనాకర్షక 
పథకాలను కొనసాగిస్తున్నాడు. 
ఆయా వథకాలకు 
ప్రజాప్రయోజనమనే బయటకు 
కన్పించే అబద్ధపు లక్ష్యంతో పాటు 
కనిపించని పాలకవర్గ పార్టీల 
రాజకీయ ప్రయోజన లక్ష్యం 
మరొకటుంది. అవినీతికర 
విధానాల ద్వారా ఆన్తులు 
పోగేనుకోవడానికి నంక్షేమం 
ముసుగులో ప్రవేశ పెడుతున్న 
అనేక పథకాలు తె.దే. పార్టీ కార్యకర్తలకు ఎంతో చక్కగా 
ఉపయోగపడుతున్నాయి. తద్వారా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి 
వరకు గల తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు పార్టీ పట్ల అచంచల 
విశ్వాసాన్ని కలిగి ఉండి మళ్ళీ మళ్ళీ పార్టీని ఎన్నికల్లో ఎన్ని 
ఉపద్రవాలెదురైనా (ప్రాణాలు పోతున్నా) గెలుపుకు కృషి చేసేందుకు 
సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యం ఏ పార్టీ కార్యకర్తలకైనా ఇలాంటి 
స్వభావాన్ని సంతరింప చేయడం సహజమే అయినప్పటికీ దేశం 
కార్యకర్తల్లో ఈ మార్పు యాదృచ్చికమైనదేం కాదు. తన ఎనిమిదిన్నరేళ్ళ 
పాలనలో పార్టీ రథసారధి ఒక క్రమ పద్ధతిలో వ్యూహం ప్రకారం 
కొనసాగించిన కృషి ఫలితంగా కార్యకర్తలను (నాయకులనబడే వాళ్ళు) 
పూర్తిగా అవినీతి విషపూరితం చేయడంతో సఫలమైనారు. కార్యకర్తలు 
ఇబ్బడి ముబ్బడిగా ఆస్తులు కూడేనుకోవడంలో అవినీతికర 
మార్గన్నవలంభించే అవకాశాలకు ప్రభుత్వం తన విధానాల అమలుతో 


వీక్షణం 


సంపూర్ణ సహకారాన్ని అందించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ 
రకమైన పథకాలన్నీ కార్యర్తల సంక్షేమం కోసం, పరోక్షంగా పార్టీ 
సంక్షేమం కోసమే అమలు చేయబడుతున్నవని అనడానికి సందేహం 
అకత్లేదు. నిజానికి సంస్మరణల అమలుతో పాలకులకు ప్రజా సంక్షేమం 
అసాధ్యమైనప్పుడు సంక్షేమ పథకాల ముసుగులో జనాకర్షణ పథకాలను 
అమలు చేయడం అనివార్యం అవుతుంది. జనాకర్షక పథకాలకున్న 
లక్ష్యాల్లో ఒకటి, అసంతృప్తితో వున్న ప్రజలు ఆగ్రహించకుండా, 
ఉద్యమించ కుండా ఉండేందుకు, రెండు, సంస్మరణల అమలుతో 
ఒనగూరే సంపన్న వర్గాల" ప్రయోజనాలకు సామాన్య ప్రజానీకం 
అద్దుపకుండా ఉండడం, మూడు, ఈ పథకాల అమలు ద్వారా 
పార్టీలో కింది స్థాయి నుండి పై స్థాయి వరకు గల పార్టీ కార్యకర్తలకు 
అవినీతి స్వభావాన్ని అలవర్చడం, (వారిని ఓటు బ్యాంకు సంరక్షకులుగా 
మార్చడం) నాలుగు, అధికారాన్ని నిలబెట్టుకోవడం. ఇందులో పై రెండు 
లక్ష్యాలు పాక్షికంగా నెరవేరినా, మూడు నాలుగు లక్ష్యాలు మాత్రం 
దేశం పార్టీ విషయంలో చక్కగా నెరవేరుతున్నాయి. 


తెలుగుదేశం కార్యకర్తల్లో 
' నింవబడిన అవినీతి వివ 
' స్వభావం ఎంత ప్రమాదకరంగా 
తయారైందంటే, “ప్రభుత్వం 
అమలు పరుస్తున్న ఒక విధానం 
(ప్రజా వ్యతిరేకమైనదని ప్రజలు 
గ్రహించి వాటిని వ్యతిరేకిస్తున్న 
సందర్భాల్లో అవి హానికరమైనవే 
అని తెలిని కూడా పార్టీ 
కార్యకర్తలు ప్రత్యక్షంగా ఆ 
= విధానాల అమలు కోసం వాటిని 
వ్యతిరేకించే ప్రజలతో ప్రత్యక్ష ఘర్షణలకు దిగుతున్నారు. ఈ వైఖరి 
విద్యుత్‌ ఛార్జీలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెల్లుబికిన ఉద్యమ 
సందర్భంగా అనేక గ్రామాల్లో జరిగింది. గ్రామంలోని ప్రజల్లో ప్రజా 
వ్యతిరేక ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వర్గం ఒకటి, వాటి అమలు 
కోసం పట్టుబట్టే వర్గం మరొకటిగా ఏర్పడడంతో తీవ్ర వైషమ్యాలు 
నెలకొంటున్నాయి. వేర్పాటువాదం, ప్రత్యేక రాష్ట్ర నినాదం ద్వారా ప్రజల్ని 
రెచ్చగొడుతున్నారని, ప్రజల్లో అనైక్యతకు ఆజ్యం పోస్తున్నారని అంటూ 
చంద్రబాబు విపక్షాలపై విరుచుకుపడుతున్నాడు. నిజానికి రాష్ట్రంలో 
ఎలాంటి వేర్పాటువాద నినాదం ప్రచారం లేక ముందునుండే ప్రజల్లో 
ద్వేషం, పగలతో కూడిన సఖ్యత లేని అశాంతపూర్వక పరిస్థితులు 
ముందెన్నడూ లేనంత తీవ్రంగా తయారైనాయి. ఇది పూర్తిగా దేశం 
పరిపాలనా విధానాల చలువగానే చెప్పాల్సి ఉంది. చైతన్యంతో 
ప్రజావ్యతిరేక ప్రభుత్వ విధానాలను అడ్డుకొంటున్న ప్రజలకు వ్యతిరేకంగ్ర 


---ాాతఆయిు---ఫబవం 16-29, 2004 


లాలా 


పార్టీ కార్యకర్తలు చూపిస్తున్న తెగింపుపై బాబుకు అపార నమ్మకం 
ఏర్పడింది. రేపటి ఎన్నికల్లో సైతం నక్సల్స్‌ పిలుపుకు వ్యతిరేకంగా తమ 
పార్టీ కార్యకర్తలు (ప్రాణాలు పోతున్నా) ఇదే తెగింపును ప్రదర్శిస్తారని 
ఆయన భావిస్తున్నారు. ఇందులో ఏ మేరకు సఫలీకృతుడవుతాడన్నది 
వేచి చూడాల్సిందే. 

ఇన్ని విషయాలనూ సరిగ్గా అంచనా వేసుకున్న బాబు ప్రధానమైన 
ఒక విషయాన్ని అంచనా వేయలేకపోయాడు. ఎప్పటివలెనే 'వార్‌ 
నక్సలైట్లు ఓటు పార్టీలన్నింటిని ఒకేగాటన కట్టి ఓట్లు బహిష్కరణ 
దండాన్ని అందరిపైనా సమంగానే ప్రయోగిస్తారని భావించారు. అదీకాక 
ఆయన వార్‌ వర్గీయుల ఓటు బహిష్కరణ నినాదాన్ని, కూడా సరిగ్గానే 
అంచనా వేసుకున్నారు. ఎంత బహిష్కరణ నినాదం ఇచ్చినా 
ఆంధ్రరాష్ట్రంలో పోలింగ్‌ గత ఎన్నికల్లో 55-65 శాతానికి తగ్గటం 


లేదు. కాబట్టి బహిష్మరణ నినాదాన్ని అది సంధించిన వార్‌ సిద్ధాంతాన్ని 
ప్రజలు పట్టించుకోవడం లేదని భావించి వున్నారు. సరిగ్గా ఆయన 
ఇక్కడే తవ్పటడంగు వేయడంతో పెను ప్రమాదాన్ని 
చవిచూడబోతున్నారు. తరాలుగా ఓటు సెంటుమెంటుతో ఉన్న ప్రజల్ని 
ఓటు బహిష్కరణ పిలుపు కొద్దికాలంలోనే అంతగా (ప్రభావితం 
చేయలేకపోవచ్చు గాని, ప్రజలకు ప్రభుత్వం పైనున్న వ్యతిరేకతకు 
బహిష్కరణకు బదులుగా వ్యతిరేక ఓటు చేసే విధంగా వార్‌ పరోక్ష 
వ్యూహాన్ని అవలంభించనున్నదనే అంశాన్ని ఊహించలేకపోయారు. 
“రానున్న ఎన్నికల్లో అధికార తెలుగుదేశాన్ని ప్రజలలో బుద్ధి చెప్పించడం 
ద్వారా మట్టి కరిపిస్తాం” అనే వార్‌ ప్రకటనలోని మర్మాన్ని సరిగ్గా 
అర్థం చేసుకోగలిగితే స్పష్టమయ్యే విషయం ఇదే. నిన్న చత్తీస్‌ఘడ్‌లో 
జరిగింది, రేపు ఆంధ్రరాష్ట్రంలో జరగబోయేది అదే. o 


(10వ పేజీ తరువాయి) 
ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ పెట్టుబడులు 


పెట్టుబడులను భారీగా స్వీకరించిన మొదటి ఐదు రాష్ట్రాలు మహారాష్ట్ర 
ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌ (టేబుల్‌-3) పెట్టుబడుల 
సంఖ్యలోనూ, పెట్టుబడుల మొత్తంలోనూ కూడా ఈ దశాబ్ద కాలంలో 
ఆంధ్రప్రదేశ్‌ ఆరవ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్‌ 2002 
నుండి మార్చి 2003 వరకూ విదేశీ పెట్టుబడులకు పొందిన ఆమోదాల 
మొత్తం భారతదేశంలో పొందిన ఆమోదాల సంఖ్యలో 6.39 శాతం 
ఉంటాయి. (సాంకేతిక, ఆర్థికాలు రెండూ) అలాగే విదేశీ పెట్టుబడులుగా 
వచ్చిన మొత్తంలో 5.87 శాతం (టేబుల్‌-4) ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ 
పెట్టుబడుల రాక పెరిగినట్టు 1991-2002తో పోల్చి చూస్తే తెలుస్తోంది. 
భారతదేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో అక్టోబర్‌ 2002 నాటికి 
ఆంధ్రప్రదేశ్‌ వాటా 8.3 శాతం ఉండగా అక్టోబర్‌ 2003 నాటికి 8.5 
శాతానికి పెరిగిందని టేబుల్‌-5 తెలియచేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో అమలు 
జరుగుతున్న ప్రాజెక్టులు (2002, 2003లలో) దేశ వ్యాప్తంగా పోల్చి 
చూస్తే - 2002లో 8.4 శాతం నుండి 2003లో 7.5 శాతానికి తగ్గాయి. 
అక్టోబర్‌ 2002లో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం పెట్టుబడులలో అమలులోకి 
వచ్చిన ప్రాజెక్టులు 44.2 శాతం కాగా, దేశం మొత్తంలో అవి 43.9 
శాతం దాదాపు సమానంగానే ఉన్నాయి. అక్టోబర్‌ 2003లో దేశం మొత్తం 
మీద 46.7 వాతం కాగా, ఆంధ్రప్రదేశ్‌లో అది తక్కువగా 41.5 శాతం 
మాత్రమే చూపుతున్నది. అక్టోబర్‌ 2003లో వచ్చిన మొత్తం పెట్టుబడులలో 
దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల వారీగా జరిగిన పంపిణీ 
గురించి 6వ టేబుల్‌ వివరిస్తుంది. 


బెవరేజస్‌, టెక్స్‌టైల్స్‌, నాన్‌మెటలిక్‌ మినరల్‌ ఉత్పత్తులు, గనులు, 
సేవలు నీటిపారుదల మొదలైన రంగాలలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన 


పెట్టుబడుల నిష్పత్తి దేశం మొత్తానికంటే అధికంగానే ఉన్నా, విద్యుత్‌, 
మెటల్స్‌, మెటల్‌ ఉత్పత్తులు, రసాయనాల విషయంలో తక్కువగానే 
ఉంది. దేశం మొత్తానికి వచ్చిన పెట్టుబడులలో ఆంధ్రప్రదేశ్‌ పొందిన 
నిష్పత్తి 8. 5శాతం. ఇవి ప్రధానంగా టెక్స్‌టైల్స్‌ (19.5%), నాన్‌మెటలిక్‌ 
(17.7%), నీటిపారుదల (17.5%), గనులు (11.6%), ఆహారం, 
బెవరేజస్‌ (10.2%) రంగాలకు చెందినవి. 

1991 నుండి భారతదేశానికి విదేశీ పెట్టుబడులు నేరుగా 
ప్రవహించడం మొదలయ్యింది. ఎఫ్‌డిఐ విధానం అభివృద్ధికర 
సరళీకరణ, ప్రకటనలు, విమానాశ్రయాలు, మందులు, బెషధాలు వంటి 
అనేక రంగాలలో విదేశీ పెట్టుబడులపై ఆంక్షల సడలింపు, పెట్టుబడుల 
స్వయంచలనత మొదలైన కొన్ని కారణాలు భారత్‌లోకి విదేశీ 
పెట్టుబడులు ప్రవహించడానికి దోహదపడ్డాయి. వివిధ రంగాలలో 
ముఖ్యంగా టెలికాం, ఐ.టి., ఆటోమొబైల్స్‌లలో సంస్కరణలు విదేశీ 
పెట్టుబడులను ఆకర్షించే అంశాలయ్యాయి. ఈ దశాబ్ద కాలంలో - 
విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న ప్రధాన రాష్ట్రాలు ఐదూ - మహారాష్ట్ర 
ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌. 

ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ “పెట్టుబడుల ప్రారంభ (1991-2000) 
కాలంలో కంటే ఏప్రిల్‌ 2001 నుండి మార్చి 2008 మధ్య చాలా 
పెరిగింది. బెవరేజస్‌, టెక్స్‌టైల్స్‌, నాన్‌మెటలిక్‌ మినరల్‌ ఉత్పత్తులు, 
మైనింగ్‌, నీటిపారుదల సేవలు వంటి కొన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్‌కు 
లభించిన విదేశీ పెట్టుబడుల నిష్పత్తి - అఖిల భారత నిష్పత్తి కంటే 
అధికంగానే ఉంది. దేశం మొత్తం కంటే ఆంధ్రప్రదేశ్‌కు అధిక నిష్పత్తిలో 
విదేశీ పెట్టుబడులను అందిస్తున్న రంగాలు టెక్స్‌టెల్స్‌, నాన్‌మెటలిక్‌, 
నీటిపారుదల, గనులు, ఆహారం, బెవరేజస్‌. 


(దీనికి సంబంధించిన పట్టికలు 'రెండు రెళ్ళు నాలుగు'లో చూడండి 


వీక్షణం 


ఫిబ్రవరి 16-29, 2004 


ww OOEOEOE—E— 
ఉత్పత్తి సాధనాల నుండి, శ్రమ నుండి దూరం చేయబడుతున్న దళితులు 


(గత సంచిక తరువాయి) 


పట్టణాలలో గిరిజనులు : 


పట్టణాలలో గిరిజనుల శాతం 7.60 గా ఉంది. జనాభా ప్రాతిపదికన 
ఉద్యోగాలు లేవు. రిజర్వేషన్లున్నా వారికి ఉద్యోగాలు మాత్రం లేవు. ఈ దిగువన 
వివరాలు చూడండి. 


రంగం 1988 1994 
(ఉద్యోగాలు | శాతం ఉద్యోగాలు | శాతం 
ప్రభుత్వరంగం 19843 | 44 23171 46 
న్యాయవ్యవస్థ 243 | 21 250 | 20 
ఎయిడెడ్‌ పాఠశాలలు 332 | 10 237 0.7 
స్థానిక సంస్థలు 5814 | 2.4 6689 2.5 
ఇతర (స్థానిక) 139 | 19 1221 
రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్‌ హెక్టార్లు, 11163 | 4.3 | 10863 | 3.7 
యూనివర్శిటి 215 | 13 431 2.2 
సహకార రంగం 377 | 0.9 అ = 
దేవాలయం - - 781 | 43 
మొత్తం 37749 | 2.7 42971 3.6 


ఉన్నత ఉద్యోగాలలో ఉన్నవారు చాలా తక్కువ. 1991 జనాభా ప్రకారమే 
6.31 శాతం ఉన్న జనాభాకు దామాషా ఉద్యోగాలు లేవు. ఆందోళనలు 
సాగిస్తున్న, ప్రభుత్వం నిర్బంధం సాగిస్తున్నదే తప్ప సమస్యకు పరిష్కారం 
చూడడం లేదు. 

అటవీ - మైదాన ప్రాంత గిరిజనుల మధ్య తగాదాలు పెంచే ఉద్యమాలు 
వస్తున్నాయి. పాలకవర్గాలు వీటికి ఆజ్యం పోస్తున్నాయి. పరస్పరం 
కలహించుకుంటే తన వక్ర విధానాలను ప్రశ్నించరని ప్రభుత్వ ఉద్దేశ్యం. 
అందుకే విచ్చిన్నాలను ప్రోత్సహిస్తున్నది. 

మొత్తం దళితుల ఆర్థిక విధానాన్ని పరిశీలించినప్పుడు వారు భూముల 
నుండి దూరం చేయబడుతున్నారు. భూములపై శ్రమ చేస్తున్నా ఆ భూములపై 
వారికి హక్కులు కల్పించలేదు. హరిజన, గిరిజనులకు కలిపి 20 లక్షల హెక్టార్లు 
మాత్రమే భూములున్నాయి. మొత్తం సాగు విస్తీర్ణం 270 లక్షల ఎకరాలు. 
మరో 120 లక్షల ఎకరాలు బీళ్ళుగా దర్శనమిన్తున్నాయి. మొత్తం 
నాలుగువందల లక్షల ఎకరాలు సాగులో ఉండగా దళితుల చేతులలో 12.5 
శాతం భూమి మాత్రమే కలదు. వీరి జనాభా 23 శాతం ఉంది. వీటిని ఈ 
పేదలకు ఎందుకు పంచరు? వీరికి ఆ భూములను పంపిణి చేసి ప్రాథమిక 


వీక్షణం 


- సారంపల్లి మల్లారెడ్డి 


వనరులు కల్పిస్తే నేటి రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తి మరో 50 శాతం పెరుగుతుంది. 
వ్యవసాయ కార్మికులుగా వారి పనిదినాలు సగానికి సగం తగ్గిపోతున్నాయి. 
భారీ యంత్రాల ప్రవేశం, వ్యవసాయేతరంగా భూముల వినియోగం, పంటల 
మార్చిడి వీరి పనిదినాలు తగ్గడానికి కారణాలుగా ఉన్నాయి. ఆ విదంగా 
(శ్రమనుండి కూడా దూరం చేయబడుతున్నారు. 

సరైన ప్రోత్సాహం, విద్య, వైద్య సౌకర్యముంటే ఉన్నత పదవుల్లోకి రాగలరు. 
కాని ఆ అవకాశం కూడా దూరం చేయబడుతున్నది. 


రుణాలు : 


గ్రామీణ వ్యవసాయ రుణాలలో 15 శాతం విధిగా హరిజన - గిరిజన 
రైతులకు ఇవ్వాలని సహకార బ్యాంకుల నిబంధనావళిలో పొందుపరిచారు. 
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం ఈ నిబంధనను ఆమోదించింది. కాని ఏ 
బ్యాంకు కూడా ఈ నిబంధనను పాటించడం లేదు. కనీసం సహకార బ్యాంకులు 
కూడా ఈ నిబంధనను అమలు చేయుటలో ఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యం 
వహిస్తున్నాయి. 2003-04లో రాష్ట్ర బ్యాంకుల వద్ద రు. 76 వేల కోట్ల డిపాజిట్లు 
ఉన్నాయి. ఇందులో మొత్తం వ్యవసాయ రంగానికి ఇచ్చిన రుణాలు పది 
శాతం మించలేదు. గతంలో బ్యాంకులు తమ వ్యాపార ధనంలో 18 శాతం 
రుణాలు ఇచ్చారు. నేడు ఆ రుణాలను తగ్గిస్తున్నారు. ఇందులో దళితులకిచ్చే 
రుణాలు మరింత కుదించి వేయడమో లేక మొత్తంగానూ తగ్గించి వేయడమో 
చేస్తున్నారు. దీనితో దళితులకు సంస్థాగత రుణాలు అందుబాటులో 
లేకుండాపోయాయి. 

వ్యవసాయ కార్మికులకు వినియోగ (కంన్సప్షన్‌) రుణాలు ఇవ్వాలి. దీనికి 
దళితులలోనే గ్రూప్‌ సెక్యూరిటీ ఇవ్వాలి. పంటలు లేనికాలంలో వీరు ఆ 
రుణంతో ఆహార ధాన్యాలు కొనుక్కుంటారు. కూలీ దొరికే రోజులలో వచ్చే 
ఆదాయంతో ఈ రుణాలు తీర్చాలి. ఒక కుటుంబానికి రు.1000లు నుండి 
రు.2000ల వరకు రుణం ఇవ్వాలి. సింగిల్‌ విండోలు ఏర్పడిన తరువాత 
వీరికి రుణాలు ఇస్తామని తెలుగుదేశం ప్రభుత్వం చెప్పింది. కాని బ్యాంకుల 
నుండి రుణాలు లభించకపోవడం వలన దళితులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల 
దోపిడీకి పెద్ద ఎత్తున గురవుతున్నారు. రైతులు వడ్డీ క్రింద తమ భూములు 
కోల్పోతున్నారు. దీనికి తోడు ప్రకృతి వైపరీత్యాలు మరింత దివాళా 
తీయిస్తున్నాయి. 

బాలకార్మిక వ్యవస్థ : 

దళితులలో దాదావుగా 90 శాతం బాల కార్మికులుగా _ 
'బ్రతుకులీడుస్తున్నారు. అతితక్కువ కూలీకి లభ్యమయ్యే ఈ బాల కార్మికులు 
అత్యంత ప్రమాదకర పనులు చేస్తున్నారు. గ్రామాలలో వ్యవసాయ కూలీలుగా, 


-ళతి-------ఫబవం 16-29, 2004 


———హ——— 


పాలేరులుగా, ఆడ, మగ, పిల్లలు పనులు చేస్తున్నారు. వీరిని ఎక్కడైనా బడికి 
పంపాలంటే భూస్వామ్య వర్గం ఆ కుటుంబాలకు అనేక ఆర్థిక ఆంక్షలు 
పెడుతుంది. విధి లేక కార్మికులుగా పనిలోకి పంపాల్సిందే. ఏ చట్టాలు వీరికి 
రక్షణ కల్పించవు. రక్షణ కల్పించే అధికారులే గ్రామీణ పెత్తందార్లకు 
లొంగిఉంటారు. కనీస సౌకర్యాలు, వైద్యం కూడా ఈ కార్మికులకు కల్పించరు. 


వృత్తులు హరించటం : 


తరతరాలుగా జీవనోపాధి కల్పిస్తున్న వీరి చేతివృత్తులు ప్రభుత్వ విధానాల 
వలన క్రమక్రమంగా హరించిపోతున్నాయి. పశుపోషణ, గొర్రెల పెంపకం 
మాయమైంది. 


భూములు కోల్పోతున్న వైనం : 

దళితులుపైసమస్యల సుడులలో చిక్కుకొని తమకున్న కొద్దిపాటి 
భూములను కోల్పోతున్నారు. దారిద్ర్యాన్ని భరించలేక ఆస్తులు కోల్పోవడమేకాక 
తమ పేగుతెంచుకు పుట్టిన అమ్మాయిలను కూడా అమ్ముకుంటున్న ఘటనలు 
అనేక జిల్లాల్లో దృష్టాంతంగా మనముందున్నాయి. గ్రామాల్లో భూస్వాములకు 
చాకిరి చేయడం దళితుల హక్కుగా మారింది. అలాగే దళారీల మరియు 
వడ్డీ వ్యాపారుల బారిన గిరిజనులు పడుతున్నారు. వీరు రుణగ్రస్తులై 
ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 

ప్రపంచీకరణ (ప్రభావం : 


రాష్ట్ర ప్రభుత్వం 1997 నుండి అనుసరిస్తున్న ప్రపంచీకరణ విధానాల 
వల్ల దళితులు ఉన్న ఉపాధి సౌకర్యాలు కోల్పోయారు. రాష్ట్ర ఆర్థిక 
పునఃనిర్మూలన కార్యక్రమం అమలుతో వ్యవసాయ రంగం వూర్తిగా 
సంక్షోభంలోకి కూరుకుపోతున్నది. ఇందులో భాగంగానే అతితక్కువ రక్షణ 
కల్గిన దళితులు మరింత సంక్షోభంలోనికి జారుతున్నారు. వ్యవసాయ 
పంటలకు రుణాలు తగ్గింపు, విత్తనాలు, ఎరువులు, మందుల ధరలపెంపు 
వలన ఆర్థిక భారాలకు గురయ్యారు. మార్కెట్ల సంక్షోభంతో మరింత 
నష్టపోయారు. దీనికితోడు వ్యవసాయ రంగంలో భారీ యంత్రాల ప్రవేశంతో 
ఉన్న వనులు కోల్పోయారు. వ్యవసాయ కార్మికులు తమ పనులు 
కోల్పోయారు. కరువు పరిస్థితులలో వచ్చిన పనికి ఆహారం, నీరు-మీరు, 
వాటర్‌షెడ్‌, రహదారుల నిర్మాణం, ప్రాజెక్టుల నిర్మాణం, టెలిఫోన్‌ విస్తరణ 
పనులను భారీ యంత్రాలతో చేయడం వలన గతంలో లభించిన పనులు 
నేడు లభించడంలేదు. 

ప్రభుత్వ రంగంలోని వ్యవసాయాధారిత పరిశ్రమలు ్రైవేటీకరించడం 
వలన, పారిశ్రామిక పరిశ్రమలను ్రైవేటీకరించడం వలన ఉన్న ఉపాధి 
కోల్పోయారు. ప్రభుత్వ రంగంలో ఉపాధి తగ్గింది. ప్రైవేటీకరణ వల్ల ప్రైవేటు 
రంగంలో ఉపాధి పెరుగుతుందని ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. కాని ప్రైవేటు 
రంగంలో దళితులకు ఉద్యోగాలు హుళక్కి అయినాయి. ప్రభుత్వ ఉద్యోగాలు 
కాంట్రాక్టు పద్ధతిలో ఎంపిక చేయడం వలన రిజర్వేషన్‌ సౌకర్యాలు 
కోల్పోయారు. వి.ఆర్‌.ఎస్‌. (వాలంటరీ రిటైర్‌మెంట్‌ పథకం) మరియు 
సి.ఆర్‌.ఎస్‌ (కంపల్సరీ రిటైర్‌మెంట్‌ పథకం) క్రింద ఉద్యోగాల నుండి 


వీక్షణం 


తొలగించబడినారు. ఈ పథకాల తొలగింపులో ప్రదానంగా నష్టపోయినవారు 
దళితులే. (ప్రైవేటురంగంలో రిజర్వేషన్లు లేవు. బహుళజాతి సంస్థల ప్రవేశంతో 
దళితులు ఉన్న ఆదాయ వనరులను కోల్పోయారు. చంద్రబాబుగారి 
ప్రపంచీకరణ పథకం దళితులకు సంకటంగా పరిణమించింది. ఉపాధి 
సౌకర్యాలు పెరుగుతాయని చేసిన ప్రచారం హుళక్కి అయింది. ఈ విధానం 
వలన విద్య, వైద్య సౌకర్యాల భారం పెరిగి వాటికి దూరమయ్యారు. 

ఉత్పత్తి సాధనాల నుండి, శ్రమ నుండి దూరం చేయబడుతున్న 150 
లక్షల దళిత జనాభా బ్రతుకులు ప్రభుత్వ, పాలకవర్గ విధానాల ఫలితంగా 
ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. పట్టణాలలోని మురికి కూపాల్లో (స్లమ్‌ ఏరియా) 
ఉన్నవారు ప్రధానంగా దళితులే. వీరికి కనీస త్రాగునీటి సౌకర్యం లేదు. 
ఒక్కో గుడిసెలో 3, 4 కుటుంబాలు జీవిస్తుంటాయి. విద్య, వైద్య సౌకర్యం 
అందని కుసుమాలే. వీరు ప్రతి రోజు ఉదయం 8 గం॥కల్లా పట్టణాలలో 
లేబర్‌ మార్కెట్‌ కేంద్రాల వద్ద హాజరుగా ఉంటారు. గ్రామీణ వలసలు పెరిగిన 
సందర్భాలలో వీరికి పని దొరకదు. ఆ విధంగా (శ్రమ చేయడానికి కూడా 
అవకాశం లభించదు. దళిత సంక్షేమ పథకాలు ప్రభుత్వం ప్రకటించినా కనీసం 
వాటి పేరు కూడా వినని దళిత కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. వీరి ప్రధాన 
జీవనాధారమైన భూమి లేకపోవడం, పట్టణాల్లో భృతి దొరకకపోవడం వలన 
వీరి శ్రమ శక్తి వినియోగంలోకి రావడంలేదు. అందుకే వెలుగు సర్వేలో 
దారిద్ర్యం పెరుగుదల 50 శాతం దాటింది. ఈ వాస్తవాన్ని పాలకులు 
గమనిస్తున్నారా? 

రాష్ట్రంలో సక్రమమైన భూసంస్కరణలు అమలు జరపడం ద్వారానే దళితుల 
సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుతం అనేక ప్రాజెక్టుల వెనుక భూముల 
అభివృద్ధి జరిగింది. భూసంస్కరణల నాడు (1978-1975) సాగునీటి 
సౌకర్యంలేని భూములకు నేడు రెండు పంటలు పండే ప్రాజెక్టుల నిర్మాణం 
జరిగింది. అందువల్ల నేటి పరిస్థితులకు అనుగుణంగా తిరిగి భూముల వర్గీకరణ 
చేసి సీలింగ్‌ పరిమితులను నిర్ణయించాలి. వాస్తవంగా భూమిపై సాగు చేస్తున్నవారికి 
పట్టా హక్కులు కల్పించాలి. భూములివ్వడంతో పాటు రుణాలు తదితర 
ఉపకరణాలు వారికి అందుబాటులో ఉంచాలి. ఉచిత విద్య, వైద్య సౌకర్యాలు 
కల్పించాలి. గ్రామాలలోని దళితులకు, అలాగే పట్టణాలలోని మురికివాడలలో 
నివసించే దళితులకు ప్రాథమిక వనరులు కల్పించాలి. వీరికి గల రిజర్వేషన్‌ 
హక్కులను ఉల్లంఘించే అధికారుల పైనా, సంబందిత పాలకుల పైనా, చట్టపరమైన 
చర్యలు తీసుకునే విధంగా చట్టాలను ఏర్పరచాలి. ప్రస్తుతం హరిజనుల సంక్షేమానికి 
ఏర్పాటు చేసిన కమిషన్‌ పరిధిని విస్తరింపచేసి మొత్తం దళితులకూ ఉపయోగపడే 
విధంగా విస్తృతపరచాలి. ప్రధానంగా భూమి, శ్రమ నుండి వీరిని దూరం చేసే 
ఏ చర్యలను అనుమతించరాదు. హరిజన - గిరిజన సంక్షేమ శాఖలు స్వాతంత్ర్య 
ప్రతిపత్తితో నిర్వహించుటకు తగు ఆర్థిక స్తోమతను కల్పించాలి. నాడే రాష్ట్రం 
సమగ్రాభివృద్ధి వైపు పయనిస్తుంది. 

నేడు దళితులను ఐక్యం చేసి సాగించే ఉద్యమాలే ఈ సమస్యకు 
పరిష్కారం చూపాలి! పాలక వర్ణాలకు గుణపాఠం చెప్పాలి. దళితులు తమ 
సమస్యలను తామే పరిష్కరించుకునే దిశగా చైతన్యం కల్గిన ఐక్య ఉద్యమాలు 
చేపట్టాలి. 0 


- ఆఖి- 


ఫిబ్రవరి 16-29, 2004 


ఐివదగు నెవ్వరు చెప్పిన... 


ex 


దొంగలూ, దోపిడిదారులూ, క్రిమినల్స్‌ ఉన్న ప్రస్తుత దశలో తప్పనిసరి ఓటు వేసినా అసాంఘిక 
శక్తులనే ఎన్నుకోవాల్సి వస్తుంది. దీని బదులు వేయకున్నా మంచిదే. 


గత ఏడాది భారత్‌లో సంవత్సరం వయస్సులో వున్న 
125 లక్షల మంది పిల్లలు మృత్యువాత పడ్డారు. సుమారు ఏడు 
కోట్ల మంది పిల్లలు విద్యకు దూరంగా వున్నారు. ఇందులో సగం 
మంది పోషకాహారానికి నోచుకోవడం లేదు. వాస్తవాలు ఇలా 
ఉంటే ప్రభుత్వం మాత్రం ఎనిమిది శాతం వృద్ధిరేటు సాధించినట్లు 
ప్రచారం చేయడం విచారకరం. 
- సలీల్‌ శెట్టి (ప్రపంచబ్యాంకు అధ్యయన బృందం డైరెక్టర్‌) 
అయోధ్యలో ఆలయం కట్టాలని ఉంటే... భాజాపా 
నేతలు ఈ ఐదేళ్ళలోనే ఆ వని చేనిండొచ్చు. ఓట్లు 
సంపాదించేందుకు మళ్ళీ మతపరమైన అంశాలు రేకెత్తిస్తున్నారు. 
ఈ సమస్యను పరిష్కరించాలని వారు అస్సలు ప్రయత్నించలేదు. 
మందిరం నిర్మిస్తే వారి చేతిలో అస్త్రం ఉండదు. 
- సోనియా గాంధీ (జాతీయాధ్యక్షురాలు) 


పాకిస్తాన్‌ నుంచి తనకు ఎలాంటి అణు పరిజ్ఞానం 
అందలేదు. ఖదీర్‌మాటలన్నీ కల్పితాలు ఇది అమెరికా ఆడిస్తున్న 
అంతర్నాటకం... ఇరాక్‌పై దాడికి ఆ దేశంపై వేసిన తరహా ముద్రనే 
ఉత్తర కొరియాపై వేయాలన్నది అమెరికా వ్యూహం. 


అ ప్యాంగ్‌యాంగ్‌ (ఉ.కొరియా అధికార ప్రతినిధి) 
అంతర్జాతీయ చట్టాలపై ఏ మాత్రం గౌరవం లేని 'రోగ్‌ 
అమెరికా. కాళ్ళీర్‌ వివాదం రాజకీయ సమస్య. ఉగ్రవాదాన్ని 


తరిమికొట్టడానికి సైనిక దళాలను ఉపయోగించడం ప్రయోజనం 
కాదు. 


- సౌందరాజన్‌ పద్మనాభన్‌ (సైనిక దళాల మాజీ అధిపతి) 


దేశంలో ప్రతీ పదమూడు నిమిషాలకు ఒక హత్య 
చొప్పున రోజుకు సగుటన 100 హత్యలు, ప్రతీ 40 నిమిషాలకు 
ఒక అత్యాచారం చొప్పున నగటున 36 అత్యాచారాలు 
నమోదవుతున్నాయి. దోషులుగా నిరూపించబడిన వారు సగటున 
1996లో 6.4 శాతం కాగా 2002లో అది 4.6 శాతానికి 


వీక్షణం 


- జి.ఎం.లింగ్లో (మాజీ ఎన్నికల ప్రధానాధికారి) 


పడిపోయింది. అధిక లాభామూ తక్కువ ఆదాయంగా వున్న 
వ్యాపారంగా వైట్‌కాలర్‌ నేరాలు మారిపోయాయి. 


= కే.టి.ఎస్‌.టుల్సీ (దేశంలోని బ్రిటీష్‌ సీనియర్‌ 
న్యాయమూర్తి) 
ఖారత్‌ మందుల మార్కెట్‌లో ఏడాదికి 20 వేల కోట్ల 
రూపాయల వ్యాపారం జరుగుతుంగా నాసిరకం మందుల ద్వారా 
8 వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ప్రపంచంలో 
అమ్మే మొత్తం నాసిరకం మందుల్లో 35 శాతం భారతదేశంలోనే 
అమ్ముతున్నారు. 
= డి.పి.దూబే (ఫెడరేషన్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ 
రిప్రజెంటేటివ్స్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ ఇండియా 
(ఎఫ్‌.ఎమ్‌.ఆర్‌.ఎ.ఐ.) ప్రధాన కార్యదర్శి 
వృద్ధి అంకెల్ని తన ఘనతగా చూపిస్తూ రాజకీయ 
లబ్ధి పొందడానికి ప్రస్తుత ప్రభుత్వం చూస్తుంది. ఈ ప్రచారానికి 
కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది. ఇది ఎన్నికల దృష్టితో చేపట్టిన 
కార్యక్రమం. 
-'రాహుల్‌ బజాజ్‌ (బజాజ్‌ ఆటో ఛైర్మన్‌) 
ఈనాటి సమస్య బజారాలో వస్తువులు దొరుకుతున్నాయా 
లేదా అని కాదు. వాటిని కొనేందుకు ప్రజల వద్ద ముఖ్యంగా 
సామాన్యుల వద్ద కొనుగోలు శక్తి ఉందా అనేదే ప్రశ్న. 
- జైపాల్‌రెడ్డి (కాంగ్రెస్‌ జాతీయ ముఖ్య అధికార (ప్రతినిధి) 
ఇప్పటికి భారతదేశంలో 30 శాతం బాలలు ప్రాథమిక 
విద్యకు నోచుకోవడం లేదు. ఆర్థిక అభివృద్ధి ఒక్కటే భారతదేశాన్ని 
అభివృద్ధి చెందిన దేశంగా రూపొందించలేదు. మౌలిక 
సదుపాయాలు, బాలల అభివృద్ధి స్త్రీ పురుష సమానత్వం వంటి 
అనేక అంశాలలో భారతదేశం ఎంతో వెనకబడి పోయింది. 


= స్వరాజ్‌పాల్‌ (ఎన్‌.ఆర్‌.ఐ. పారిశ్రామికవేత్త) 


--తం---------------;ంవం 16-29, 2004 


——————————(7 
“మైసూరా తెలుగుదేశంలో చేరికకు భారీ ఏర్పాట్లు” వార్త 


- ఇది వరకు ఇలాగే కమ్యూనిస్టు నాయకుడు సిహెచ్‌.రాజేశ్వరరావు దేశంలో 
చేరి, ఇపుదెక్కడున్నారో, మైసూరాకు ఆ గతి రాదు కదా!" 


“సైకిల్‌ స్పీడుకు ఎదురు లేదు” - ముఖ్యమంత్రి 
= ఆ లెక్కన బస్‌ స్పీడుకో ? 
“సామాజికాభివృద్ధిలో రాష్ట్రానికి అగ్రపీఠం” - ప్రపంచ ఆర్థిక 
వేదిక ఛైర్మన్‌ 
- బయట పల్లకీ మోత, ఇంట్లో ఈగల మోత 
“అజాద్‌ చెబితేనే గాని కదలరు ఆ నేతలు” చంద్రబాబు విసర్లు. 
- తమరు చెబితేనే మీ పార్టీ నాయకులు కదలినట్లు! 
“ఉచిత విద్యుత్‌ ఇస్తే ప్రపంచ బాంకు అప్పు ఇవ్వదు” 
ముఖ్యమంత్రి 
= పీడాపోయె. 
“బులెట్‌ కన్నా బ్యాలెట్‌ మిన్న” వెంకయ్య నాయుడు 
- ఆ విషయం జనానికి తుపాకులిస్తానంటున్న మీ దోస్తు 
చంద్రబాబుకు చెప్పండి. 
“కాపిటిలిజం లేదు, సోషలిజం లేదు. ఉన్నది ఒకటే, అది 
టూరిజం - ముఖ్యమంత్రి 
- అవునవును, గ్రామాల్లో ఉపాధి లభించక, వందలు, వేల 
మీది భుక్తి కోసం పట్టణాలకు, నగరాలకు వెళ్ళేవారందరిని 
టూరిస్టులుగా లెక్కవేసుకొంటే....! 
“పత్రికల అంతు తేలుస్తాం” కృష్ణమాదిగ 
- అణగారిన వర్గాల వార్తలకు ఉచితమైన స్థానాన్ని పత్రికలు 
ఇవ్వకపోవటం గురించి మీ ఆగ్రహాన్ని అర్థం చేసుకోవచ్చు. 
రెండో సంవత్సరాల క్రితం కాబోలు సంచలనం సృష్టించిన ర్యాలీ 
నిర్వహించి, మళ్ళీ ఈ రోజునే, ఎన్నికలు వస్తున్నాయనంగా 
వీక్షణం 


మళ్ళీ అణగారిన వర్గాలు గుర్తుకు వచ్చారా అని ఎవరైనా 
అడిగితే? 
“15 ఎం.పి., 88 అసెంబ్లీ సీట్లు - బి.జె.పి బేరం” వార్త 
- ఏ త్యాగానికైనా సిద్ధం అన్న ముఖ్యమంత్రి అన్ని సీట్లూ త్యాగం 
చేసేస్తారా ఏమిటి ? 
“భారతదేశంలో విద్యావంతులు చాలా కొద్దిమంది; వారి 
కొనుగోలు శక్తి కూడా ఆ మేరకు పరిమితం; వాళ్ళే దేశ ఆర్థిక 
శక్తిని పెంచలేరు, కోట్లాదిగా వున్న కార్మికవర్గం ఆదాయాలు 
పెంచడమే సిసలైన మార్గం” బ్యూంబెర్ట్‌ 
- మా బాగా చెప్పారు. 
“వ్రజలు మా వెంటే వున్నారు” విజయభేరి విజయంపై 
చంద్రబాబు. 
- అవునవును, బస్సులు, రైళ్ళు వేసి, చేతిలో దక్షిణ పెడితే 
ఉండకేం చేస్తారు ? 
“వ్యక్తి పూజను ఎట్టి పరిస్థితిలోనూ సహించేది లేదు” చంద్రబాబు 
- దానికి విజయభేరి మినహాయింపా ? 
“సైకిల్‌ వేగాన్ని ఆపలేరెవరయా” చంద్రబాబు 
- సైకిల్‌ పంక్చర్‌ పడుతుంది కూడా. ఆ విషయం మరిచిపోవద్దు. 
“మా సీట్లు మాకే. వేరే పార్టీలకు ఇవ్వొద్దు” కాంగ్రెస్‌ నాయకులు 
- ఇదే మీతో వచ్చే గొడవ. అవ్వా కావాలి, బువ్వా కావాలంటే 
ఎలా? 
“విజయభేరి సభకు హాజరైన సంఖ్య జోలికి పోను” చంద్రబాబు 


- దానిజోలికి పోతే నిజం బయటపడుతుంది 9 
ఫిబ్రవరి 16-29, 2004 


యెలా 


ప్రభుత్వోద్యోగులు -ప్రజలూ 


ప్రభుత్వంలో గానీ, ప్రైవేట్‌ సంస్థల్లోగానీ పని చేసే సాధారణ 
ఉద్యోగులందరూ సమాజానికంతటికి సంబంధించిన ఏదో ఒక 
అవసరమైన పని చేస్తున్న వారే. అయితే, ఈ ఉద్యోగులకు - తాము 
నమాజ నిర్మాణంలో ఒక భాగంగా వున్నామనే నంగతి 
తెలియవలసినంత స్పష్టంగా తెలియదు. ఒక ఉద్యోగిని తీసుకుంటే - 
అతనికి లేదా ఆమెకి, తనపని, తన పరిసరాలూ తప్ప, మొత్తం 
సమాజానికి వున్న న్వభావం స్పష్టంగా తెలియదు. పోలీను 
డిపార్టమెంటులోని ఒక సాధారణ ఉద్యోగిని తీసుకుంటే - తమ 
దేశంలో శాంతి భద్రతల్ని రక్షించే డ్యూటీ చేస్తున్నానుకుంటాడు గానీ, 
ధనికుల పెత్తనానికి తను అండగా నిలబడుతున్నాననీ, సమస్యలతో 
మగ్గిపోయే ప్రజలు ఎదురు తిరగకుండా వాళ్ళని అణచివేసే 
కార్యక్రమమే తన ఉద్యోగమని అనుకోడు. అలాగే, ప్రభుత్వంలో పని 
చేసే రకరకాల శాఖల ఉద్యోగులు కూడా తాము ప్రజాసేవ 
చేస్తున్నామనుకుంటారేగానీ, నిజానికి తమ వుద్యోగాలన్నీ 'ధనిక 
వర్గాలకు సేవ చెయ్యడం” అనే 
లక్ష్యంతో,. దానికి తగిన 
న్వభావంతో, అదే మార్గంలో ఉద్యోగుల పట్ల ప్రజలకు 
సాగేటటు వంటివి అని వారికి . 
తెలియదు. ఒక్కొక్క ఉద్యోగి పనినీ 
విడిగా తీసి, 'ఈ పని వల్ల ప్రజలకు 
ఉవయోగం లేదా? దీనివల్ల 


ఉద్యో 


ట్ల ప్రజలకు ఒక విముఖత వుంటుంది. ప్రజల ' రాజు! 
చైతన్యానికి సంబంధించి చూస్తే ఇది ఒక రకంగా మంచి విషయమే. 


- రంగనాయకమ్మ 


చెప్పడమే అతని పని అనడంలో సందేహం లేదు. కానీ, ఆ చదువు 
ఎలాంటిది? ఆ పాఠ్య (గ్రంథాల్లో ఎలాంటి అంశాలు వుంటాయి? 
విద్యార్థులకు ఎలాంటి జ్ఞానం ఇస్తాయి అవి? తెలుగు పాఠాలూ, చరిత్ర 
పాఠాలూ, ఆర్థిక శాస్త్ర పాఠాలూ ఏవైనా తీసుకోండి. అవన్నీ ధనికవర్గ 
ప్రయోజనాలకు అనుకూలించే దృష్టితోనే వుంటాయి. శ్రామిక ప్రజల 
సమస్యల గురించీ, వారి ఆత్మగౌరవాల గురించీ ఏమీ వుండదు. వాటిల్లో 
ప్రకృతి శాస్త్రాలకు సంబంధించిన చదువులు కూడా అనేక తప్పుడు 
పద్దతుల్లో వుంటాయి. ఈ చదువుల స్వభావం అర్థం చేసుకోకుండా, 
వాటిని విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయుడికేమనిస్తుందంటే - తను 
(ప్రజా క్షేమానికి అవసరమైన పనే చేస్తున్నాననిపిస్తుంది. అలాగే, ధనిక 
వర్ణాల ప్రయోజనాల కోసం పరిపాలించే ప్రభుత్వానికి చెందిన ప్రతీ 
శాఖకి ఆ వర్ణాల శ్రేయస్సే ప్రధాన లక్ష్యంగా వుండి, దానికి తగ్గట్టుగానే 
పనుల విభజన వుంటుంది. 

అందుచేత ప్రభుత్వంలో పని చేసే సాధారణ స్థాయి ఉద్యోగులందరూ 
(అంటే గుమాస్తాలూ, 
ఉపాధ్యాయులూ వంటి 
ఎన్‌.జి.ఓ.లందరూ) మొదట : 
వభుత్వ 
యంత్రాంగంలో ఎలాంటి 
పాత్ర నిర్వపాస్తున్నారో 
(గపాంచుకుంటే - 
(ప్రభుత్వమూ, (ప్రజలూ 


వారు ఆ 


ధనవంతులకేనా ఉపయోగం?” అని = 
అడిగితే లాభం లేదు. ఉద్యోగాల్ని విడివిడిగా చూడకుండా ఆ శాఖ 
అంతా ప్రధానంగా ఎలాంటి లక్ష్యంతో వుందీ అని పనిశీలిస్తే ఈ 
ప్రభుత్వం నిర్వహించే ప్రతీ శాఖా ధనిక వర్గాల ప్రయోజనాలకు 
అనుగుణంగా మాత్రమే వుందనే సంగతి అర్థమవుతుంది. పోలీసులు 
ప్రజల మీద లారీలూ, తుపాకులు ప్రయోగిస్తారు. కాబట్టి వాళ్ళ 
ఉద్యోగాలు ప్రజావ్యతిరేకమైనవని ఎంతో స్పష్టంగా తెలిసినట్టు అన్ని 
రకాల ఉద్యోగాలూ అంత స్పష్టంగా తెలియవు. 


ఒక ఉపాధ్యాయుడున్నాడునుకోండి విద్యార్థులకు చదువు 


వీక్షణం 


అనే రెండు అంశాలూ 
ఒకదానికొకటి వ్యతిరేకంగా వున్న అంశాలని అర్భం 
చేసుకోగలుగుతాడు. ఆ జ్ఞానంతో వారు ప్రజలకు అనుకూలంగా 
'ప్రవర్తించగలుగుతారు. 
ప్రతీ సాధారణోద్యోగీ బతుకు తెరువు కోసం పని చేస్తున్న వాడే. 

అలా పని చెయ్యక తప్పదు కూడా ప్రభుత్వంలో పని చేసినా, ప్రైవేటు 
సంస్థల్లో పని చేసినా అలా పని చేస్తూ కూడా వారు ప్రజల పక్షాన 
నిలబడవచ్చు. ఈ సమాజంలో ధనిక వర్గాలూ, పేద వర్గాలూ 
వున్నాయనీ, ఉద్యోగులందరూ ధనిక ప్రభుత్వ యంత్రాంగ్రంలో 
ఫిబ్రవరి 16-29, 2004 


mm ——————————— ED 


భాగమేననీ, ఆ యంత్రాంగం పేద ప్రజలకు సేవ చెయ్యడానికి గాక, 
వారిని అణచడానికే తోడ్పడుతోందని, గ్రపాంచుకుంటే 
సాధారణోద్యోగులు తప్పకుండా ప్రజల సమస్యల పట్ల సానుభూతిగా 
వుండగలుగుతారు. 

క్రిందటి సంవత్సరం జులైలో ఎన్‌.జి.ఓ.ల సమ్మె జరిగినప్పుడు 
దానికి ప్రజల సానుభూతి ఎక్కువ దొరలేదనే చెప్పాలి. దానికి కారణం 
ప్రజలు ప్రభుత్వాన్ని వ్యతిరేక దృష్టితో చూడడమే. ప్రభుత్వ చట్టాల్నీ 
ఆజ్ఞల్నీ అమలు జరిపేవారు ఉద్యోగులే కాబట్టి, ఈ ఉద్యోగుల పట్ల 
ప్రజలకు ఒక విముఖత వుంటుంది. ప్రజల రాజకీయ చైతన్యానికి 
సంబంధించి చూస్తే ఇది ఒక రకంగా మంచి విషయమే. ఉద్యోగుల 
పట్ల ప్రజలకు వున్న ఈ విముఖతను పోగొట్టడానికి ఉద్యోగులే 
ప్రయత్నించాలి. ముఖ్యంగా వారు, ప్రజల మీద “పెత్తందారులు'గా 
గాక ప్రజల సంక్షేమం కోసం పని చేసే వారుగా వుండాలనీ, అలా 
వుండడానికి విల్లేని యంత్రాంగంలో తాము ఇరిక వున్నామనీ 
గ్రహించాలి. ఆ స్పృహ వారికి లేనంతకాలమూ, వారికి ప్రజలకూ 
మధ్య 'దూరం' వుంటూనే వుంటుంది. 

ప్రజలు, క్రకీనిత్యం ప్రభుత్వాఫీసులకు ఏదో ఒక పని మీద 
వస్తూనే వుంటారు. ఎవరైనా ఒక పని మీద ఒక ఆఫీసుకు వచ్చినప్పుడు 
వారి పని సక్రమంగా సకాలంలో జరుగుతుందని చెప్పలేము. ఉద్యోగుల 
పరిస్థితి చూస్తే, తగినంత సిబ్బంది లేకపోవడమూ, పని పరిస్థితులు 
తగినంత సౌకర్యంగా లేకపోవడమూ వంటి అనేక సమస్యలు వారికి 
వుండవచ్చు. అయినప్పటికీ వున్నంతలోనే వారు ప్రజలకు కావలసిన 
పనులు సకాలంలో చెయ్యడానికి ప్రయత్నించాలి. కాని ఎక్కువ 
సందర్భాల్లో ఎక్కువ పనులు అంత సవ్యంగా జరగవు. ప్రభుత్వాఫీసుల్లో 
మితిమీరిన ఆలన్యమూ ఒకటి వదిసార్ను తివ్పించడమూ, 
లంచగొండితనమూ వగైరాలతో ప్రజలు విసిగిపోతూ వుంటారు. 
వుద్యోగులు చేసే ఈ నేరాలన్నిటికి వారి తరపు నించీ కొన్ని 
సంజాయిషీలు వుండవచ్చుగాక. “జీతాలు సరిపోనప్పుడు లంచాలు 
తీసుకో ఏం చేస్తాం? అని ఒక ఉద్యోగి అంటాడనుకుందాం. “జీతాలు 
సరిపోని” సమస్యకి “లంచాలు తీసుకోవడం కాదు పరిష్కారం. ఆ 
సంగతి గ్రహిస్తే ఆ ఉద్యోగి ఆ జవాబు చెప్పుకోలేదు. ఉద్యోగులందరూ 
లంచగొడులని చెప్పడం కాదు ఇది. మంత్రుల స్థాయిలో జరిగే 
లంచగొండితనం ముందు ఈ సాధారణోద్యోగుల స్థాయిలో జరిగే 
లంచగొండితనం లెక్కలోదే కాదు. పైగా దాన్నించి పుట్టుకొచ్చిన జాడ్యమే 
ఇది. కాబట్టి. ఉద్యోగుల లంచగొండి తనాన్ని ప్రధాన సమస్యగా 


వీక్షణం 


a 


చెయ్యనక్కరలేదు. కానీ అది (ప్రధానం కాకపోయినా, దాన్ని 
అప్రధానంగానే భావించినా ఆ సమస్యంటూ ఒకటి లేకుండా పోదు. 
'పేద రైతులో, మధ్య తరగతి ప్రజలో ప్రభుత్వాఫీసుకి ఒక పనిమీద 
వస్తే అది ఎంత చిన్నపని అయినా వారి పని సంవత్సరాలు గడిచినా 
జరగదు. ఒక కంట్రాక్టరో, భూస్వామో, వ్యాపాస్తుడో ఒక పెద్ద పని 
మీద వస్తే అది ఎంత పెద్ద పని అయినా క్షణాల్లో జరిగిపోతుంది. 
పైగా ఉద్యోగులు సాధారణ ప్రజలతో ప్రవర్తించడంలో కూడా చాలా 
నిర్లక్ష్యమూ, అశ్రద్ధా కనబరుస్తారు. ఇటువంటి అనేక కారణాల 
చేత ఉద్యోగులకూ ప్రజలకూ మధ్య “దూరం” ఎప్పుడూ ఒక్కలాగే 
వుంటుంది. అందుకే ప్రభుత్వోద్యోగులు ప్రజల వల్ల ఒక బాధ్యతతోటి, 
శ్రద్ధతోటే ప్రవర్తించాలి. 

కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రజా క్షేమానికి అనుకూలంగా లేని 
చట్టాల్ని ఉద్యోగులు అమలు చెయ్యవలసి, వస్తుంది. అలాంటి 
సందర్భాల్లో వారు, ప్రజల సంక్షేమం కోసం ఆ చట్టాల మార్పు కోసం 
జరిగే పోరాటాల్లో ప్రజలకు అండగా నిలబడాలి. 

- ప్రతీ ప్రభుత్వ శాఖలోనూ ఉద్యోగుల హోదాల మధ్య 
అంతస్తుల వారీ విధానం వుంటుంది. అలాగే, ఆ శాఖకు సంబంధించిన 
నిర్ణయాల్లో సాధారణ ఉద్యోగుల పాత్ర ఏమీ వుండదు. ' ఇలాంటి 
విధానాల్ని మార్చడం ఇప్పటికప్పుడే సాధ్యం కాదన్నది నిజమే అయినా, 
ఆ సమస్యల్ని ఉద్యోగులు ,గమనించడమూ, ఏదో ఒక పద్ధతిలో 
వారికి వ్యతిరేకంగా (వవర్తించాలని (గ్రపాంచడమూ 
సాధారణోద్యోగులు చెయ్యకపోతే, వారు ఎప్పుడూ పై అధికారుల 
'పెత్తనాలకు లోబడే పరిస్థితులోనే వుండవలసి వుంటుంది. అంతస్తుల 
వారీ పద్ధతుల మీదా, “నిర్ణయాల'లో సాధారణోద్యోగుల పాత్ర 
లేకపోవడం మీదా 'వ్యతిరేకతా' 'నిరసనా” అనేవి ప్రారంభం కాకపోతే 
ఉద్యోగుల్లో రాజకీయ చైతన్యమే (ప్రారంభం కాదు. వారు తమ ఆర్థిక 
డిమాండ్ల కోసం పోరాడడం కన్నా ఎక్కువగా రాజకీయ డిమాండ్ల 
కోసం పోరాడాలి. జులైలో జరిగిన సమ్మెలో, “సర్వీసులో వున్న 
ఉద్యోగులకు రక్షణ కల్పించే నిబంధనను” తిరిగి నిలబెట్టుకోవడం 
వంటి కొన్ని రాజకీయ డిమాండ్లని సాధించగలిగారు ఉద్యోగులు ఇది 
చాలా సంతోషించదగ్గ విషయం. 

ఒకవేపు తమ ప్రయోజనాలకు కావలసిన రాజకీయ చైతన్యాన్ని 
పొందడమూ, (ప్రజలతో సత్సంబంధాలకు ప్రయత్నించడమూ 
ఉద్యోగుల ఉద్యమానికి ఎంతో బాలాన్నిస్తుంది. 


(“ఉద్భోగిక్రాంతి” 1984 మే సంచిక నుంచీ) 


ఫిబ్రవరి 16-29, 2004 


క్‌ 


ఆంధ్రప్రదేశ్‌ భారతదేశం 
పరిశ్రమ సంఖ్య | పెట్టుబడులు | సంబంధిత | సంఖ్య | ఆలిండియా [సంబంధిత (6లో (3) శాతం 
(రు.కోట్లు) | వాటా (%) (రు. కోట్లు) (వాటా (%) 
1 2 3 4 క్‌ 6 శ 
ఆహారం 0.8 | 553 9737 0.7 10.2 
వస్త్రపరిశ్రమ గత 6724 0.5 19.5 
రసాయనాలు 44 | 453 | 152253 10.3 3.6 
అలోహ ఉత్పత్తులు 1% 158 11803 0.8 177 
లోహాలు & లోహ ఉత్పత్తులు 3.7 | 314 | 63075 4.3 7.3 
యంత్రాలు 18 | 510 | 24961 క్ష 9.2 
రవాణా సామగ్రి 0.1 117 16722 Lk 0.7 
ఇతర తయారీ 0.3 90 4329 0.3 9.9 
గనులు 63 | 348 | 67200 4.6 11.6 
విద్యుత్తు 20.4 |1076 | 429358 29.1 5.9 
సేవలు 43.2 |3954 | 573065 38.8 9.4 
నీటిపారుదల 16.3 | 377 | 116328 7.9 17.5 
మొత్తం పరిశ్రమలు 100.0 |8177 |1475556 | 100.0 8.5 
సంబంధిత |ఎఫ్‌డిఐ ఆమోదించిన | సంబంధిత 
టెక్నికల్‌ వాటా __|మొత్తం (రు. కోట్లలో) | వాటా 
ఆంధ్రప్రదేశ్‌ 239 4.6 13068.7 4.7 
అస్సాం 14 0.1 1.5 0.0 
బీహార్‌ 22 0.2 739.5 0.3 
గుజరాత్‌ 505 4.8 18453.2 6.6 
హర్యానా 288 3.6 3519.4 138 
కర్నాటక 448 8.9 21586.5 m7 
కేరళ 62 1.2 1526.9 0.5 
మధ్యప్రదేశ్‌ 70 10 9227.4 3.3 
మహారాష్ట్ర 1146 18.1 48660.2 17.4 
ఒరిస్సా 49 0.6 8229.0 2.9 
పంజాబ్‌ 56 0.8 1968.4 0.7 
రాజస్తాన్‌ 100 కర్‌ 3004.7 L1 
తమిళనాడు ర్‌42 9.8 23236.0 8.3 
ఉత్తరప్రదేశ్‌ 261 3.4 4791.6 17 
పశ్చిమబెంగాల్‌ 191 27 8802.3 3.1 
ఇతరాలు 3046 38.8 113626.7 40.5 
ఢిల్లీ 214 8.90 33688.2" 12.01 
మొత్తం 7039 100.0 280442. 1 100.00 


వీక్షణం చందాదారులు కాగోరువారు 'సమతా పబ్లికేషన్స్‌” పేర రూ. 140/-లను డి.డి.గా కింది అడ్రసుకు పంపించగలరు. 
వి.హనుమంతరావు, ఇం.నెం. 8-3-898/22, రోడ్‌ నెం. 3, నాగార్జుననగర్‌, హైదరాబాద్‌ - 500 073. 


Owned, Printed and Published by V.Hanumantha Rao at D.No. 8-3-898/22, Road No. 3, Nagarjuna Nagar, Hyderabad-500 073. Ph: 23748672 - 


Designed & Printed at: Nutan Art Printers, Lakdi-ka-pool, Hyderabad. Editor : V.Hanumantha Rao 


వీక్షణం 


--ఆూ- 


ఫిబ్రవరి 16-29, 2004 


